లూయీ ఫిషర్‌ గారి ఇతర రచనలు 


త్వరలో వెలువడ నున్నవి 
సామ్రాజ్యం 
నేటి ఇండియా 
ప్రపంచ రాజకీయాలు 


గాందీతో ఒక వారం 


రచన : 


లూయీ ఫిషర్‌ 


అనువాదం : 
చీ వ దా 


ల 


సంస్కృతి నలం ఈ 


నంస్కృృతి (ప్రచురణ---£2 (ప్రథమ ముుదణం 
"వెల రూపాయిన్నర 1046 


పకొశకులు: 
కల్చరల్‌ బుక్స్‌ లిమిటెడ్‌ 


పైకంబుూరు పోసు :: మ (దాసు 
లు 


[అన్ని హక్కులు ప్రకాశకుల వే] 


Printed at the 93. N. K. Press, Madras 


Q. H. No, Ms. ఇం0/3. 
For (ధమ. No. M.S. I9/A— 9-46. 


పరిచయం 


లూయీఫిషర్‌ (వ్రాసిన యీ పుస్తకం, గాంధీగారితో వారం రోజులు 
గడిపి వచ్చిన అమెరికన్‌ పత్రికా విలేఖరియొక్క. అభ్మిపాయాల సంపుటి 
మాత్రమే. కాం(గైస్‌ పార్టీ ని, గాందీగారిని, ఐలపరచను (వ్రాయబడినదన్న 
దృష్టితో యీ పుస్తకాన్ని చదువ గూడదు. ఇండియా నాయకులలో ఉత్త 
మోత్తమునితో గడపిన వారం రోజుల అనుభవాల. వివరణగా మాత్రమే 
యీ పు సకం పరిగణింప బడాలి. గాంధీగారిని మనలో చాలమంది అర్థం 
కాని వ్యక్తిగా భావిస్తారు. గాంధీగారిని భారతీయ రాజకీయ పరిస్ధితుల 
నడుమ చిత్రించడంనల్ల సహజంగా ఆయన ఎట్టివాడై నది యో పుస్తకం 
విశద పరుస్తుంది. ఈ రోజుల్లో కొందరు గాంధీగారిని మితిమీరి భూషిస్తు 
న్నారు. మరి కొందరు అతి నీచంగా దూషిస్తున్నారు. గాంధీగారిని చక్కగా 
అర్థం చేసుకోను యీ పుస్తకం యెంతో వువయోగపడుతుంది. అనేక 
విషయాల్లో పాఠకులు (గ్రంథ కర భావాలతో ఏకీభవించక పోవచ్చు. కాని 
గాంధీగారిని అర్ధంచేసుకోను యీ రచన ఎంతో ఉపకరించగలదు. 


కారల్‌ పీత్‌ 


రచయిత తొలినుడి 


ఈ చిన్న పు_సకం (పచురింపబడడం నా తప్పుకాదు, గాందీజీతో 
నేను గడపిన వారం రోజుల వివరాలను జ్య్నాగత్తగా (వానీ వుంచాను, 
అమెరికాకు మరలి వచ్చిన పిదప ఆ కాగితాలను పారవేసుకుంటానేమో నన్న 
భయంచేత వాటిని, విపులంగా, (వ్రానివుంచాను. ఈ (వాత (ప్రతిని స్నేహితు 
లనేకులు చూచారు. ఉన్నది వున్నట్లు సంపూర్ణంగా (ప్రచురించమని బల 
వంత పెట్టారు. నా ఇండియా పర్యటనాన్ని యీ (వొాతసతి పూర్తిగా ప్రతి 
బింబించ లేదని, అందువలన అరకొరగా వుంటుందని వాదించాను. ఇండి 
యాలో నున్నప్పుడు మరికొందరు (ప్రముఖులతో సంభాషించానని, ఆ సం 
(ప్రదింపులన్నీ యీ వ్రాతలో లేవని అన్నాను. గాంధీగారిని గురించి 
మాత్రమే (వ్రాయబడిన పుస్తకం ఇండియాను గురించి వ్రాయబడిన పుస్తక 
మౌతుందా ? అనిగూడా వాదించాను. “అదంతా సరే: తొలిపలుకులో యో 
విషయాన్ని (బాయి అని ఎదురు వాదనను (పారంభించారు, అందుకే 
యా తొలినుడి, 

గాంధీగారికో నేను సంభాషించినప్పుడు నూతన అనుభవాలను 
ఫొంజాను; అవి కేవలం కొత్త అనుభవాలే కావు. మహత్తర అనుభవాలు 
కూడాను. “ఇండియాలో మహత్తర శక్తి గాంధీయే” అని న్యూ ఢిల్లీలోని 
వె(స్రాయి, లిన్‌ లిత్‌ గో (పభువు, నాతో అన్నాడు. ఇది సత్యమే. గాందీజీ 
ఒక మహత్తర శక్తియే. ఆయన వ్య క్తిత్వంతో, మనస్సుతో సంబంధం కల 
గడం ఒక మహత్తర అనుభవం. ఆయన నాతో చెవ్పినదానినల్లా షార్ట్‌ 
హోండ్‌లో జాగ త్రగా (వానుకున్నాను. ఈ పుస్తకంలో దానినంతటిని 
పొందువరచాను. గాందీజీని గురించి నా విమర్శ యీ పుస్తకం కడపట 
నొక చిన్న అధ్యాయంగా చేర్చాను. 


జూన్‌ 8, 1040 


నేడురాత్రి 8.80 నిమిషాలకు వార్జాచేరాగు, వార్థా మధ్యపరగ 
ణాలలో' ఒక చిన్న పట్టణం, నేను న్యూఢిల్లీ నుంచి ఎక్స్‌ప్రెస్‌ బండిలో 
బయలుదేరి వచ్చాను. ఆ ఎక్స్‌ప్రెస్‌ బండిలో యిరవై ఐదుగంటలు 
ఎండలో, దుమ్ముతో గడిపాను, పదిరోజులక్రితం గాంధీజీని నేను కలుసు 
కునే ఏర్పాటు చేయుమని జవహర్‌లాల్‌ నెహ్రూను కోరాను, కొద్దిరోజుల 
పిదప గాంధీజీ నన్ను కలుసుకోను అనుమతించారని వార్థా నుంచి నెహ్రూ 
'నాకు వ్రాశారు. గాంధీగారిని కలుసుకోను వేళ, రోజు నిర్ణయించుకోను 
గాంధీగారి కార్యదర్శి మహదేవ్‌ దేశాయెగారికి, వాయువుని నెహ్రూ సలహా 
నంపారు. నేను దేశాయిగారికి వ్రాశాను ఏ రోజై నాసరే, యే సమయ 
మైనాసరే, నేను సిద్ధంగా నున్నానని. “ఆహ్వానం : రావలసింది” అని 
మహదేవ్‌ దేశాయ్‌గారు తంతి నంపారు, 


వార్థాలో నేను బండి దిగుతూ వుండగానే తెల్ల బిట్టిలు ధరించిన 
యువకు డొకతను నావద్దకువచ్చి నేను ఫిషర్‌నా అని అడిగాడు. నేను 
అవునని చెప్పాను. గాంధీగారు నన్ను కలుసుకోను తనను పంపినటు 
చెప్పాడు, మాకోస మొక టాంగా గాచుకొనివుంది. టాంగా అంటి 
'రండుచకక్రాల, ఒంటి గుజ్జపుదిండి, ఈ బండిలో (ప్రయాణీకులు బండివానీ 
వెపు తమ సీపులనుంచి కూర్చోవాలి, ఆ చీకటిలో ఊరి వెలుపలికి 
టాంగాలో వెళ్ళాము. మేము చేరిన భవనం శ్రీ) జమన్‌లాల్‌ బజాజ్‌ గారు 
కాంగ్రెస్‌పార్టీ ఉపయోగార్హం యిచ్చినది, నేను మేడమీద ఆరుబైట 
సరున్నాను. ఆ రాత్రి అంతా నారింజ. తెలుపు.పచ్చరంగులుగల కాంగ్రెస్‌ 
జండా గాలికి కొట్టుకుంటూ వున్నది, 


జూన్‌ 4, 1942 


నేను పెందలకడనే లేచాను, గాంధీగారి దంతవై ద్యుడూ, నేనూ 
టాంగాలో సేవాగ్రామానికి బయలుదేరాం. గాంధీజీ జైలు వెలుసల 
నున్నప్పుడు యీగ్రామంలో నివసిస్తారు, . ఇంగ్లండు తను పరిషాలిస్తున్న 
[పజలను అర్థం చేసుకో లేకుండా వుందని నాతో వచ్చిన దంత వైద్యుడు 
అన్నారు. 'గాంధీగారిని గురించి ఆయనచేత మాట్లాడించాలని 
ప్రయత్నించాను. కాని ఆయన యెంతసేపటికి రాజకీయలే మాట్లాడారు, 


టాంగా ఆగింది. నేను టాంగా దిగాను. నా ఎదుట గోధుమ 
వన్నె  పొడవుమనిషి _ గాందీజీ నించొని వున్నారు. నేను పెద్ద అంగ 
లేసుకుంటూ వడిగా వారివద్దకు వెళ్ళాను. ఆయన కిరువై పుల యిద్దరు స్త్రీలు 





ETT ata 1 12104 (1 141 ert «A శి 
గ్‌ aes fp Wag శక్యం! SETI క gyri స ip క. ఎ 
Whey ప గ wie, li bp RE |. (1 | pia tA al, (| 
స tl pin op స is "ht Vt es గ J [ఫల న i ॥ "i ME iE nd 1 hi 
|' ? te 1 8 ij | As 1 | . i; (1 ఓ 1 Tyr yi 3 
Ai A fy yh iy 111 గ | | 1 శ | | 1 జ్జ 1] |! i వ... sy i | 1! th 11 intl i nD el fb 14 fA . i 

t 1 న 4 గ్‌ 
[కాట tial Wy nA grr | కే Wi Ws Er + స i iw yah ime Wl a (కే “1 tit 
|| 


మ 
గ fen, at 


న 
స ఫే 
$1 


గాంధీజీ షికారు వెళుతున్న దృశ్యం 


Courtesy Tims—New York, 


గాందీతో ఒకవారం § 


నడుస్తున్నారు. వారి భుజాలమీద తన చేతులువేసి ఆయన నడుస్తున్నారు, 
ఆయన మోకాలివరకే గుడ్డకట్టుకొని వున్నారు. మోకాలినుంచి బట్టలేని 
సన్ననికాణ్ళ కనుపించుతునే వున్నాయి. ఆయన పాదాలకు చెప్పులు, 
భుజాలమీద గుళ్ళగుడ్డ ఒకటి, నెత్తిన మడత వేయబడిన తెల్లని రుమాలు 
వున్నాయి. నన్నుచూడగానే ఆంగ్లంలో, స్వచ్చమైన ఆంగ్రేయుల ఉచ్చార 
ణతో “ఫిషర్‌ గారూ!” అహా రః కరస్పర్శ sess. గాందధిగారు 
దంతవై ద్యుడ్ని పరామర్శించి, వెనక్కుతిరిగారు. ఆయనకూడా నేనూ. 


ఒక బల్ల దగ్గరకు వెళ్ళాం. గాందీజీ ఆ బల్ల మీద కూర్చొని yn 
అము ఆ 'బల్లమీదే నాకూ జాగా చూపారు. “కావతార్‌ లాల్‌ మీ పు 


కాన్నిగురించి చెబుతూ మీ రెటువంటివా రై ౦ది చెప్పాడు. మీ ws 
రావడం మా కందరికి సంతోషం. ఎంతకాలముంటా రిచ్చట 2?” అన్నారు 
గాందీజీ. కొద్దిరోజు లుండగలనని వారితో చెప్పాను. 

“అలాగా ! అయితే మనం చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు” 
నన్నారు గాంధీజీ, 

ఇంతలో ఒక యువకుడు గాం ధిజీ వద్దకువచ్చి ఆయన పాదాలకు 
(మొక్కాడు. వెంటనే గాంధీజీ “బస్‌, బస్‌,” అన్నారు. ఈ మాటల 
కర్ణం “చాలు, చాలు” అని అనుకున్నాను. నా ఊహా నిజమేనని 
తర్వాత తెలిసింది. ఇంతలో మరి యిర్వురు యువకులువచ్చి గాంధీజీకి 
(మొక్కారు. వారినిగూడా గాందీజీ మందలించారు. 

గాంధీజీ తన నివాసం యీ [గామంలో యెందుకు ఏర్పాటుచేశారని 
అడిగాను. ఫలానావారు_ఆయనేదో పెరు చెప్పారుగాని నా కర్ణం 
కాలేదు...తాను నివసించడానికి యీ (గ్రామాన్ని ఏరుకున్నారని గాంధీజీ 
అన్నారు. నేనేమి బదులుచెప్పలేదు. ఆయన చెప్పిన పేరు నాకర్థం 

గాలేదని (గ్రహించారు. అందువల్ల విశదీకరించారు. మీరాబెన్‌ ఆంగ్ల 

యువతియని, ఆమెపేరు మిస్‌ సెడ్‌ అని, ఆమె చాలాకాలంగా తనతో 
పాటు పనిచేస్తూందని అన్నారు. ఇండియా మధ్యన ఒక గ్రామంలో 


10 జూన్‌ 4, 1942 


గాంధీజీ నివసించాలని ఆమె కోర్కె_ట. అందుకని అట్టి (గ్రామాన్ని 
వెతికిపెట్టుమని గాంధీజీ ఆ భారాన్ని ఆమెకే అప్పగించారట. (గ్రామం 
లోపల నివసించడం గాందిజీకి యిష్టంలేదు. (గ్రామంలో గోలగా 
వుంటుంది; అనారోగ్యకరంగా వుంటుందిగూడాను, “ఇచ్చట (ఊరి 
వెలుపల ఊశళ్ళోకన్నా మేలుగా వుంటుంది” అన్నారు గాంధీజీ. దంత 
వై ద్యుడు అతుకు....వళ్ళను గురించి మాట్లాడ నారంభించారు. తాను 
అతుకు బెట్టుకున్న పళ్ళు సరిగాలేవని గాంధీజీ, వైద్యునితో చెప్పారు. 
ఇంతలో ఒకామె ఇత్తడి చెంబుతో నీళ్ళు, మూడురకాల అతుకు బెట్టిన-- 
పళ్ళు తెచ్చింది. నేను అచ్చటినుంచి బయలుదేరాను. “మీరు సాయం వేళ 
నాతో వాహ్యాళికి వస్తారుగా ! మాట్లాడడానికి మనకు యితర అవకాశాలు 
గూడా వుంటాయి” అన్నారు గాంధీజీ. నమ స్టరించి, వెళ్ళిపోయాను, 

సేవాగ్రామం అతిధిగృహం౦లో నాకు: బస ఎర్పాటుచేశారు. ఈ 
అతిధిగృహం కేవలం ఒకగది, మట్టి నేల, వెదురు బద్దల కస్సు కలిగి 
యున్న మట్టిగుడిసె. ఆ గదిలో అనేక పడకలువేసి వున్నాయి. ఈ 
గదిలోనుంచి ఆవలికి వెళ్ళిన చిన్న వంటయిల్లు, రాళ్ళు పరిచిన స్నానపుగది 
ఉన్నాయి. ఆ స్నానపు గదిలో రెండు 'రేకుతొట్లు, అనేక యిత్తడి, 
రేకు బొక్కెనలు వున్నాయి. ఆ వూరి బావినుంచి పనిమనిషి ఒకామె 
సీళ్ళు నెత్తినతెచ్చి యీ తొట్లను, బొక్కెనలను నింపుతున్నది. నేను 
కుర్షిద్‌ బెన్‌ పోషణలో నుంటానని గాంధీజీ చెప్పారు. ఆమె పూర్తిపేరు 
కుర్షిద్‌ నౌరోజీ. ఆమె అవివాహితురాలు. ఆమెకు మమారు నలభై ఏండ్లు 
వయస్సుంటుంది. ఆమె చేతితో వడికి, చేతితో నేసిన ముతక పనుప్ప 
చీర కట్టుకొనివుంది. ఆమె ఫ్రాన్స్‌, ఇటలీలలో ఆరేండ్రపాటు సంగీతం 
నేర్చుకుంది. పదిహేనేండ్ల క్రితం తన సంగీతధోరణిని వదలివేసింది. 
అప్పటినుంచి గాంధిజీ శిష్యురాలై ౦ది. ఆమె కోటీశ్వరుల కుటుంబానికి 
చెందినది. ఆమె తాత దాదాభాయ్‌ నౌరోజీ, ఆయన తొంభై ఐదేండ్లు (బ్రతికి 
గడచిన యుద్ధపురోజల్లో (1914-18918) చనిపోయారు. బ్రిటన్‌లోని 


గాందీతో ఒకవారం Il 


ప్రజా (ప్రతినిధి సభకు ఎన్నుకోబడిన (ప్రధమ భారతీయుడు దాదాభాయ్‌ 
నారోజీయే. బ్రిటిష్‌ పార్ల మెంటు సభ్యత్వానికి ఎన్నుకొనబడిన వారిలో 
మూడవతను.__కడపటి వాడుగూడా పార్సీయే, అతనిపేరు శక్షత్‌ వాల. 
అతడు కమ్యూనిస్టు. 

కుర్షిద్‌ బెన్‌ చాల తెలివైనది; చురుకై నది గూడాను. ఇండియాలో 
అనవసరంగా జాతీయత కెక్కువ [ప్రాధాన్య మిస్తున్నారని ఆమెతో 
వాదించాను. స్వతంత్ర భారత దేశం ఫాసిస్టు కావచ్చునని, అప్పుడు 
బ్రిటిష్‌ పరిపాలనలోనున్న స్వాతంత్యమైనా భారతీయులకు ఉండదని 
వాదించాను, నా వాదన నామె ఒప్పుకోలేదు. ముందు బిటష్‌ వారు 
బయటకి వెళ్ళితే, తమ సమస్యలన్నిటిని భారతీయులు పరిష్కరించుకో 
గలరని ఆమె వాదన. “మేము స్వతంత్రంగా నుండాలని మాకోర్కె, 
ఇతరులు మాదేశంలో వుండగూడదని మా అభిమతం. మా గతి ఎలా 
వుందంటే ఇంటికొచ్చిన అతిధిలు వెళ్ళిపొమ్మన్నా వెళ్లి పోకుండా చిర 
కాలం కూచుంపే యింటి యజమానురాలు గతి యెలావుంటుందో అలా 
వుంది. వాళ్ళు వెళ్ళిపోవాలని ఆమె ఆయాస పడుతూ వుంది. వీధి -గుమ్మం 
గుండా యీ అతిధిలు పెళ్ళిపోయే పుణ్య కాలం తప్ప ఆమెకు మరేమీ 
తోచదు” అన్నది కుర్గిద్‌ బెన్‌. 

గాంధీజీ ఆశ్రమ వాసులు చాలమంది దగ్గరకు నన్ను తీసుకెళ్ళింది 
యీమె. కాం(గైెస్‌ ప్రచారకులూ, గాంధీజీ కార్యదర్శులు, గాంధీగారిని 
దర్శింపవచ్చి కొద్ది రోజులు ఆశ్రమంలోవుండేవారు తప్ప యితరు 
లెవ్వరూ ఆశ్రమంలో లేరు. వీరందరూ ఇండియా మారుమూలల నుంచి 
వచ్చినవారు. వీరు అందరూ ఒకే భాషను వాడరు. అందువల్ల వీరిలో 
కొందరు పరస్పరం ఇంగ్లీషునే వాడుతారు, ఆశ్రమంలో పిల్లలు 
అందంగానున్నారు. నేను మహాదేవ్‌ దేశాయుగారి గుడి సెవద్ద ఆగాను, బట్ట 
తల, కా_స్తలావాంటి శరీరం __ఆయన మోకాలి వరకు మాత్రమే బట్ట 
కట్టుకొని ఉన్నారు. నేలమీద చాపపై కూర్చొని పాతకాలపు చర్భామీద 


12 జూన్‌ 4, 1942 


నూలు, తీస్తున్నారు. ఆ పక్కగదిలో ఆయన భార్య ఉన్నది. ఆమె ఆతి 
పొడవైన చీరను చుట్టి, చుట్టి కట్టుకోనుంది. ఆమెకూడా వడుకుతునే 
చున్నది. దేశాయ్‌గారు రోజుకు 500 గజాల నూలు వడుకుతారు. చర్జా చాల 
చౌకైన వస్తువు. ఏరైతుగాని దానిని చేయవచ్చు! కొనవచ్చూ. తాను 
ప్రయాణాలెక్కువగా చేస్తూ వుంటాడని, రైల్లో గూడా వడుకుతూ 
వుంటాడని దేశాయ్‌గారు చెప్పారు. కాని రైల్లో వడికేవాళ్ళను, యితరుల 


నెవ్వరిని తాను చూడలేదట. ఇండియాలో కోట్లాది జనం నేటికి గూడా 
కట్ట బట్ట లేకుండా వున్నారు. ఈ కోట్లాది జనానికి కావలసిన బట్టను 
ఉత్స త్తిచేయను గ్రామ పరిశ్రమల నభివృద్ది పరచవలెనని, (గ్రామ పునరు 
ద్ధరణను గాంధీజీ ప్రారంభించారు, గాంధీగారిని చూచి, ఆయన [ప్రచా 
రాన్ని విని యీనాడు లక్షలాది భారతీయులు నూలు వడుకుచున్నారు. 
“కాని నూలు వడికే అలవాటు దేశమంతట వ్యాపించలేదు. చేత నూలు 
వడకడం మాదేశ ఆర్థిక విధానంలో ఇంతవరకు ఒక అంశం కాలేకున్నది” 
అని దేశాయ్‌గారు ఒప్పుకున్నారు. 

పదకొండు గంటలైంది. నాకు ఆకలి యెక్కువైంది. గాంధీజీ 
బస నాబసకు వంద గజాలలోనున్నది. కుర్షిద్‌ బెన్‌ నన్ను గాంధీజీ బసకు 
తీసు కెళ్ళింది. గాంధీజీ ఇల్లు తడికల ఇల్లు. ఎర్రపెంకులతో కప్పబడి 
ఉంది. వెదురు చాపలు గట్టారు. గోడలకు బదులుగా, ఇంటి 
ముందు వసారా, ఇంట్లో వెనకవై పున పెద్దగది, ముందువైపు చిన్నగది 
వున్నాయి. వాకిట సిమెంటు గడపమీద నా చెప్పులు వదలి, ముందు 
వైపున్న చిన్న గదిలోకి వెళ్ళి కూర్చున్నాను. ఈ గదిలోనుంచి పక్క 
నున్న పెద్దగదిలో యేం జరుగుతూందో చూడగలిగాను. గాంధీజీ నేల 
పైన తెల్లటి చాపమీద పరున్నారు. ఆయన శిష్యులలో నొకరు పకన 
కూర్చొని పంకా లాగుతున్నారు. ఈ పంకా చూరునుంచి వేలాడు 
తూంది, నల్లగుడ్డ (వేలాడుతూంది యీ పంకా కొసన. ఈ పంకా ఎలక్‌ 
ట్రిక్‌ పంకాకు బదులు ఉపయోగింప_బడుచున్నది. ఈ (గ్రామంలో విధ్యు 


గాంధీతో ఒకవారం 18 


చ్చ క్తి లేదు. గాందీజీ లేచి వచ్చారు. “మీరు పాదరక్షలు తొడుగుకోండి, 
టోపీ పెట్టుకోండి, వెళదామ్‌. ఇక్కడ యీ రెండు అనివార్యాలు. 
లేకుంటే యెండ వడ తగులుతుంది” అన్నారు గాంధీజీ, గళ్ళగుడ్డ నొక 
దానిని ఒకామె తడిపి, మడిచి గాంధీజీకి శతెచ్చియిచ్చింది. ఆయన యీ 
తడిగుడ్డను నెత్తిపెన వేసుకున్నారు. గాందీజీ కుర్గిద్‌ బుజంమీద చేయి 
వేసి నడుస్తూ "స్నేహభావంతో ఆశ్ర ర్రడ్మి పోదాం” అన్నారు నాతో. 
రెండిండ్లు దాటిన తర్వాత భోజనళాల చేరాం. ఈ భోజనశాల కూడా 
తడికల “కొంషే కీ, గాందీజీ గడపలోనే చెప్పులు వదిలారు. నేనూ గడప 
లోనే చెప్పులు వదలి, నా టోపీని కుర్షీ ద్‌ చేతికిచ్చాను.. ఆమె దానిని 
గోడనున్న ఒక మేకుకు తగిలించింది. గాంధిజీ కూర్చుని ఆయనకు 
దగ్గరగా నాకూ చోటుచూపారు. ఒక అడుగు వెడల్పున్న చాప నేలమీద 
పరచివున్నది. దానిమీద కూర్చున్నాను. కౌంగెస్‌ సోషలిస్ట్‌ నాయకులు 
ఆచార్య నరేంద్రదేవ్‌ గారు మామధ్య కూర్చున్నారు. ఆయన ఉబ్బస 
రోగి. గాంధీజీ మావలె చాపమీద గాక పీటమీద కూర్చున్నారు. ఆయన 
ఎడమచేతివై పు ఆయన భార్య, కస్తూరిబా, కూర్చున్నది. ఆమెకు పళ్ళు 
లేవు. ఆమె వయస్సు డెబ్రై యేండ్లు. గాంధీజీ వయస్సు డెబ్బై 
మూడేండ్లు. 

ఈ భోజనళాలకు వచ్చేదారిలో పెద్ద మేజాబల్ల వున్నది. దానిమీద 
ఆహార పదార్థాలన్నీ అమర్చబడినాయి. ఆశ్రమంలోని స్రీలు వేరే కూర్చు 
న్నారు. ఆశ్రమంలో అన్నికారుల పిల్లలూ వున్నారు._మూడేండ్లవారు, 
ఐదేండ్లవారు, ఎనిమిదేండ్లవారు అందరూ వున్నారు. చురుకైన, అంద 
మైన “పిల్లలను తన. వారందరూ ఆశ్రమవాసుల పిల్లలే. మెము 
కూర్చున్న రెండు మూడు నిమిషాల్లో (ప్రతి ఒక్కరిముందు ఇత్తడి 
పళ్లాలను తెచ్చివుంచారు. నిశ్శబ్దంగా ఆట వడ్డించ నారంభించారు, 
వండిన పదార్థాలతో నిండిన అనేక గిన్నెలను గాంధీజీముందు వుంచారు. 
వాటి మూతలను తీసి గాంధీజీ తన దగ్గిర వున్న వారికి వడ్డించారు. 


14 జూన్‌ 4, 1942 


నాకు త్రాగడానికి ఇ త్తడిలోటాతో నీళ్ళిచ్చారు. ఆకు కూరవున్న ఇత్తడి 
గిన్నె నొకదాన్ని నాకు గాంధీజీ అందిచ్చారు. ప్రక్కనున్న ఇత్తడి భాండం 
మూత తీసి గోధుమ రొశ్చైను నాచేతికిచ్చారు. ఈ రొజ్టె కాగితంలా 
సన్నగా వున్నది. కాని మృదువుగాకాక గట్టిగావుంది. ఒకామె నాపశ్శింలో 
కొంచెం ఉప్పువేసి, ఒక లోటా వేడిపాలను తెచ్చి యిచ్చింది. మరికొద్ది 
సేపటికి ఉడికించి.__వలవని బంగాళా దుంపలు రెండు, ఎర్రగా కాల్చ 
బడిన మెత్తని గోధుమ రొశైలను రెంటిని ఆమెయే తెచ్చినది. గాంధీజీ, 
చిరునవ్వుతో, నావై పుచూచి_ “మీకు వడ్డిస్తున్నాం. కాని ప్రార్థన అయ్యే 
వరకూ ముట్టుకోగూడదు సుమా 1” అన్నారు. 

“నాకు తెలుసు, వడ్డన పూర్తి అయినాకూడా పిల్లలు తినకుండా 
ఉండడం చూచి ప్రార్థన కానిది భోజనం చేయకూడదని |గ్రహించాను” 
అన్నాను. భోజనానికి సుమారు శ0 మంది కూర్చున్నాం. అంతా నేల 
మీదనే కూర్చున్నారు. మేజా బల్లలు, కుర్చీలులేవు. అందరూ తెల్లటి బట్టల 
ధరించారు. వడ్డన పూర్తి అయింది. కాని, ఎవ్వరూ తినడంలేదు. కొందరు, 
కూర్చున్న తీరుగానే ఒకరికొకరు ఆహారపదార్థాల నందించు కుంటున్నారు. 
గంట కొట్టిన మోత వినబడ్డది. పొడుగాటి వ్యక్తి ఒకాయన ముందుకు 
నచ్చాడు. ఏవో మంత్రాలు పఠించాడు. ఆచ్చటి వారందరూ, గాంధీజీతో 
సహా, ఆ మంత్రాలు వల్లి ంచారు. (ప్రార్థన “సాంతం, కాంతిక, శాంతిః" 
అన్న పదాలతో ముగిసింది. నా ప్రక్కన కూర్చున్న దేవ్‌ గారు ఈ 
పదాలకు అర్థం చెప్పారు. 

వండిన కూరలను గిన్నెల్లోనుంచి తీసుకొని తినడానికి నాకు చెంచా 
నిచ్చారు. మిగిలిన వారందరు తమ రొశులను ముక్క_లుచేసి, ఆ ముక్కు 
అతో కూరను అద్దుకొని తింటూన్నారు. "వడ్డించే ఆమె ఒకామె నా రొకైల 
మీద మజ్జిగ పోసింది. భోజనం అస్త రుచికరంగా లేదు. అందుచేత 
ఉప్పు 'కోస్త ఎక్కువగా వాడాను, అవత తినడానికి యింపుగా వున్నది. 
కాచిన ఆవుపాలు నాకిచ్చారు. ఆ పాల వాసన నాకు గిట్టలేదు, చక్కెర 


గాంధీతో ఒకవారం 15 


కాస్త కలుపుకొని తాగాను. గాందీజీ ఇంత కుపూర్ణం మేకపాలు త్రాగు 
తూండేవారు. భారతీయులు గోవులపట్ల ఎక్కువ శద్ధవహించాలన్న ఉదే 
శంతో గాందీజీ ఇప్పుడు ఆవుపాల నుపయోగిస్తూన్నారు. 

గాంధీజీ ఆగకుండా తింటూనే వున్నారు. మధ్య మధ్య నాకు, 
కస్తూరిబాకు, కుర్షిద్‌ కు, దేవ్‌కు వడ్డిం చేవారు. గాంధీజీ చేతులు పెద్దవి. 
(వేళ్ళు పొడవై నవి. ఆయన మోకాలి చిప్పలు ముందుకొచ్చివున్నాయి. 
ఆయన శరీరంలోని ఎముకలన్నీ వెడల్పాటివి; గట్టివ. ఆయన శరీరం 
మీది చర్మం నున్నగా, పరిశుభ్రంగా వుంది. భోజన సమయంతో 
తరచు కస్తూరిబా గాందీజీకి విసురుతూండేది. ఆమెనుచూ స్తే స్వార్ధ త్యాగి 
మైన ముగ్గమోహన స్వరూపమా : అనిపించింది. భోజన సమయంలో 
ఒకమారు గాంధీజీ సంభాషణలోకి దిగారు___ోమీరు పదునాలుగేండ్లు 
రష్యాలో నివసించారు. స్టాలిన్‌ గురించి మీ అభిప్రాయ మేమిటి?” 
అన్నారు, 

ఎమి చెప్పడానికి కొంత తడబడ్డాను. “శ క్రివంతుడు, ఆతి కఠి 
నుడు” అన్నాను, 

“హిట్లళంత కఠినుడా ?” అని (ప్రశ్నించారు గాందీజీ. 

“*కసీసం హిట్లరంత 1!” అని బదులు చెప్పాను, 

ఒక నిమిష మాగి మళ్ళీ గాంధీజీ ప్రశ్నించారు._-“మీరు వైస్రా 
యిని చూచారా ?ి 

“ఆ! చూచాను” అన్నాను. అంతటితో ఆ విషయమై గాంధీజీ 


మాట్లాడలేదు. 
అలవాటు లేనిది నేలమీద కాళ్ళు మడత వేసుకొని కూర్చోడంచేత 


మోకాళ్ళు నొప్పులు పట్టాయి. దేహం బరువు ఎక్కువ మోకాళ్ళమీద 
పడడంవల్ల యీబాధ అనుకుంటాను, పద్మాసనం వేసుకొని కూర్చోవడం 
భారతీయులకు మంచినీళ్ళ (ప్రాయం. పద్మాసనం వేసుకోడం నే నింకా 
నేర్చుకోలేదు. మోకాళ్ళు నొప్పులు పట్టాయి గనుక ఒకకాలు నిలబెట్టి 


16 జూన్‌ 4, 1942 


పాదంమీద బరువువూని కూర్చున్నాను. కాస్త సౌఖ్య మనిపించింది. గాంధీజీ 
నా తంటాలుచూచి “మీరు భోంచేయడంలేదే 1” అన్నారు. 

“ఏం |, భోంచేయకేం. భోజనం చాలా బాగుంది” అన్నాను. 

“మకు యిష్టంవచ్చినన్ని నీళ్ళు తాగండి, సీళ్ళు కాచి శుభపరచి 
వుంచుతున్నాం....మామిడి పండును ఇక తింటారా ?” అన్నారు గాంధ్‌బీ. 

“హీ రందరు తినడంచూస్తున్నాగా! నా జీవితంతో మామిడి 
పండు తినడాని కిదే మొదటిసారి” అన్నాను. 

“మామిడిపండు తిన్నత ర్వాత ఆ అవస్థ తీరను మీరు స్నానం 
చేయవలసి వుంటుంది” అన్నది కుర్షిద్‌ , పరిహాసంగా. 

మామిడిపండు చె క్టుతీయ మొదలు బెట్టాను. నన్నుచూచి అందరూ 
నవ్వారు. మొదట మామిడిపండు చేతులతో నలిపి, మెత్తబరచి రసాన్ని 
పీల్చాలి గాని పై చెక్కు. తీయరాదని గాంధీజీ చెప్పారు. “మేము తిన్నట్లు 
తింటూన్నందుకు మీకు బహుమాన మివ్వాలి” అన్నారు గాంధీజీ. నాభోజన 
మైంది, కాని నే నింకా కూర్చొని వుండడంచూచి కుర్దిద్‌ తలవూపి 
గాంధీజీకన్నా ముందు నేను లేచి వెళ్ళొచ్చు నన్నట్లు సైగచేసింది. గాంధీ 
జీకి నమస్కరించి సెలవుతీసుకు వెళ్ళాను. మూడుగంటలకు నేను గాంధి 
జీని కలుసుకోవచ్చునని కుర్షిద్‌ చెప్పింది. 

భారతీయులు సాధారణంగా, పాళ్చాత్యులవలె, కరస్పర్శచేయరు. 
ఒకరి నొకరు కలుసుకునేప్పుడుగాని, విడివడేస్పుడుగాని రెండు అరచేతు 
లను మోడ్చి, చిరునగవుతో, నమస్కరిస్తారు. ఈ నమస్కారం భార 


తీయులను దయామయులుగా, అమాయకులుగా కనబరుస్తుంది. నను 
బసకెళ్ళి 12.0 గంటలనుంచి 1.0 గంట వరకు నిద్రపోయి లేచాను. 


శరీరమంతా చెమటమయమై పోయింది. మరల, మూడవమారు, స్నానం 
చేశాను. రేకుతొట్టిలో నిలిచి చెంబుతో నీళ్ళుముంచి పోసుకున్నాను. 
సేవాగామంలో స్నానమంటే,మన పాశ్చాత్య దేశాల్లో లాగున, తొట్టినిండా 
సీరు నింపి ఆందులో కూర్చోడ౦కాదు. 


గాందీకో ఒక వారం 17 


మధ్యాహ్నం మూడుగరిటలకు కొన్ని నిమిషాలు ముందుగా నా బస 


నుంచి గాందీజీ బసకు బయలుదేరాను. ఎండ తీక్టత నా నెత్తిని మాడ్చి 
చేసింది. ఆ రోజు ఎండ 110 డి(గీలు, గాందీజీ గదిలోనికి వెళ్ళాను. 


Ca) 
బ్‌ో 


అప్పటికే ఆరుగురు అచ్చట కూర్చోనున్నారు. అందరూ తెల్ల బట్టలే 


4 
+ 


1 
2 
| 
: 
f 





గాంధీజీ (వాస్తూన్న దృశ్యం, 
ధరించివున్నారు. ఒకా మె--నల్ల చిర కట్టుకున్నా మె-పంకా లాగుతూవుంది. 
ఆ గదిలో ఒక్కకే ఒక్క చిత్రం వున్నది._--అది ఏసు [క్రీస్తు చిత్రపటం. 
అది నల్ల తెల్ల రంగులలో వాసినది. ఆ చిత్రం ద... “ఇతడే మన 
శాంతి దాత” అని పదాలు ము[ద్రింప బడ్డాయి. గాందీజీ పరువ్వమీద దిండు 


ల 
అనే 


18 జూన్‌ 4, 1942 


నానుకొని కూర్చున్నారు. ఆయన కంటి అద్దాలచట్టం బంగారపుది. ఫొన్‌ 
టన్‌ పేనాతో ఉత్తరం వ్రాస్తూన్నారు. కత్తెర మెలికల్లా కాళ్ళు పెనవేసుక 
కూర్చున్నా రాయన. తాను వాస్తూన్న ఉత్తరానికి మోపుగా ఒక చెక్కును: 
మోకాలిమీద వుంచుకున్నారు. చేతితో చేయబడిన ముతక రకం కొయ్య 
చట్టంలో మరి మూడు ఊటకలాలున్నాయి. గాంధీజీ పడకకు ఎడమవైపు 
కొన్ని పుస్తకాలు నేలమీద వున్నాయి. నన్ను చూడగానే గాంధీజీ “రండి | 
లోపలికి వచ్చి కూర్చోండి. పంకాలాగుతున్నామె (ప్రక్కన కూర్చోండి. 
అక్క_డ చల్లగా ఉంటుంది” అన్నారు. వారు చెప్పినమూల కూర్చుని 
తడిక నానుకున్నాను. 

“మీకేమీ అభ్యంతరం లేకుంపే వీరందరూ మన నంభాషణ సదు 
యంలో ఇక్కడే వుంటారు. వీరెవ్వరూ మాట్లాడరు. వీరుండడం మీకిష్టం 
లేదం పే వెళ్ళిపోతారు” అన్నారు గాందీజీ, 

దేవ్‌, దేశాయి, కుర్షిద్‌' మరి కొందరు ఆశ్రమవాసులు అక్కడ 
వున్నారు. ఇంతమంది సమక్షంలో గాందీజీకో సంప్రదించడం నాకిష్టం 
లేదు. కానీ “ఫర్వాలేదు” అన్నాను, 

“ఇక నను పూర్తిగా మ్‌ అధీనంలోవున్నాను” అన్నారు గాందీజీ. 

“కిప్సు రాయబారం మీ దేశచరిత్రలో నొక గొప్ప మార్చును 
తెచ్చేదని నా భావం. కక్రిప్పు రాయబారం విఫలమైనందున కలిగిన ఫలితా 
లను గురించి మీ దేశం యిప్పుడిప్పుడే యోచిస్తూన్నట్లున్నది. ఆ విష, 
యాన్ని మీ (ప్రజలు సరిగా అర్థంచేసుకుం పే గొప్ప మార్పులు రావచ్చు. 
అందువల్ల, మీ దృష్టిలో, క్రిప్పు రాయబారం విఫలం కావడానికి కారణ 
మేమిటో తెలుసుకోవాలని నా కోరికి” అన్నాను. 

“క్రిప్సు మా దేశానికి రాగానే న్యూఢిల్లీకివచ్చి తన్ను కలుసుకో 
మని నాకు తంతి నంపారు. ఆయన్ని కలుసుకొనడం నాకు యిష్టంలేదు. 
కాని, నేను వెళ్ళి ఆయన్ని చూడడంవల్ల యేమైనా మలు కలుగు 
తుందేమో నని వెళ్ళాను. ఆయన్ని కలుసుకొనక మునుపే ఆయన తెచ్చిన. 


గాంధీతో ఒక వారం 19 


బబిటిష్‌ (ప్రభుత్వ సూచనల గురించి వదంతుల విన్నాను. కాని ఆ సూచన 
లను ప్రత్యక్షంగా చూడలేదు. (క్రిప్సు ఆ సూచనలను నాచేతికిచ్చారు.వాటిని 
చదవిచూచి “ఇవే మీ సూచనలై తే మీరెందుకు రావడం? వృధాశ్రమ. 
మీ నూచనలన్నీ యివేనా? ఇంకేమైనా వున్నాయా? మీ సూచనలింతే 
అయితే తిరుగు విమానానికే మీరింటికి వెళ్ళడం వుత్తమం” అన్నాను. 
(క్రిఫ్పు నా సలహాగురించి ఆలోచిసా నన్నారు” అంటూ గాంధీజీ చెప్పారు. 
“కిప్పు సూచనల గురించి మీ విమర్శ యేమిటి? బ్రిటిష్‌ 
మన్వెల్త్‌లోనుంచి విడివడే హక్కుతో మీకు క్రిప్పు నూచనలు అధిని 
వేళ (ప్రతిపత్తిని వాగ్దానం చేయలేదా?” అని ప్రశ్నించాను. 
సి రస్‌: ఆం|డూస్‌ కీస్తుయొక్క. విశ్వసనీయమైన బంటు అని 
మా అందరి విశ్వాసం. అధినివేశ ప్రతిపత్తి భారతదేశానికి పనికి రాదని 
ఆయన యెప్పుడూ అంటూండేచాడు. అధినివేశ (ప్రతిపత్తి తిగల యితర దేశా 


లకు (బిటన్‌తోవున్న సంబంధం మాకు లేదు. నేటి అధినివేశ (ప్రతివ త్రి 
అనుభవించే దేశాలన్నీ తెల్ల వారి దేశాలే, ఆ దేశాలలోని (ప్రజలు చాల 
వరకు (బిటన్‌ నుంచి వలసపోయి ఆ దేశాలలో నివాస 'మెర్పరచుకున్న 
వారు, వారి సంతతి వారూన్నూ. |బ్రిటను మాకు యే ప్రతిపత్తిగాని యివ్వా 
లన్నకోర్కె. మాకు లేదు. ఏ ప్రతిపత్తిగాని (బ్రిటన్‌ ఇవ్వడం, మేము 
పుచ్చుకోవడం అనే వుంకే, మాకు స్వాతంత్ర్యం లేదనే దాని అర్హం. 
కైపు సూచనల్లో rs విడివడడానికి హక్కు యివ్వబడింది. 
కాని అందులో నో షో లోపాలున్నాయి. |క్రిప్పు సూచనల్లో గొప్ప లోటు 
సంస్థానాధిశులకు సంబంధించినది. |జిటిష్‌ వారి లాభంకోనం, వారి సౌకర్యం 
కోనం యెన్నడో బలవంతాన సంసానాడిసతులను వొప్పించి చేసుకున్న 
వొడంబడికలను యిప్పుడు నిలబెట్టాలంటారు. బికనీర్‌ మహారాజా___ 
ఆయనేమిటి, యే మహారాజ see వారు యీ దేశానికి రాక 
ముందు యీ దేశంలో కొంతభాగా న్ని పాలించేవాడే. అప్పట్లో, 
యిపష్పటికన్నా ఎంతో యెక్కువ అధికారం వారికి వుండేది. కవు నూచ 


J 09 


20 జాన్‌ 4, 1942 


నలలోని రెండవలోపం పాకీస్థాన్‌ను గుర్తించడం. హిందూ__ముస్లి ౦ 
విభేదాలు బ్రిటిష్‌ పరిపాలనవల్ల తీవ్రమైనాయి. క్రిప్సు సూచనమూలంగా 
యీ వ్యత్యాసాలకు మితిలేని దోహద మివ్వబడింది. 1909 లో మింటో 
(ప్రభువు రాజప్రతినిధిగా వున్నాడు. ఆయనే మతాన్నిబట్టి ఎన్నికలన్న విష 
వీజాన్ని నాటాడు. మహమ్మదీయులు మహమ్మదీయుళై ఎన్నుకోవాలి, 
హిందువులు హిందువునే యెన్నుకోవాలి అన్నది అప్పటినుంచి అల 
వా_టైంది. రెండు నుతాలవారిని వేరుపరచాలని బ్రిటిష్‌వారు నేటికీ ప్రయ 
త్నిస్తూనే వున్నారు. అధికారం చెలాయించడం౦లో కర్ణన్‌ ప్రభువు ఆతి 
సమర్థుడు. ఛెమ్స్‌ఫర్డ్‌ , ఇర్విన్‌ (హాలిఫాక్స్‌ ప్రభువు, లిన్‌లిక్‌గో ప్రభువు 
లను “నేను స్వయంగా యెరుగుదును. కాని కర్ణన్‌ ప్రభువును నేను 
స్వయంగా యెరుగను. ఆయన్ని యెప్పుడూ కలుసుకోలేదు. కాని ఆయన 
మనిషికొకమాట చెప్పేవాడుట్ల. సర్‌ శామ్యూల్‌ హోర్‌ వంటో వారినై తే 
నమ్మవచ్చు. ఆయనతో మాట్లాడేటప్పుడు యెవరితో మాట్లాదుతున్నా మో 
యెరుగుదుం గనుక జాగ త్రగా- వుండవచ్చు. ఆయన ఆశయాలేమిటో, 

ఆయన యెంతటివాడో తెలుసుకోవచ్చు. కానీ, కర్ణన్‌ ప్రభువును అర్థం 
చేసుకోవడం అసాధ్యం. కర్ణన్‌ ప్రభువు అమలులోనికి అ క 
విభజన అత్యవసరమైనది. ree సహ జమైనదీనూ; వాంఛించ 
తగిన మార్పుకూడా డాను. కాని యీ విభజనకు ఆయన నన ఆధారం 
చేసుకున్నాడు. |క్‌వుకూ డా తనసూచనల్లో అదే మార్గాన్ని అనుసరించాడు. 
ఇదే క్రిప్పు సూచనల్లోని రెండవలోపం. బ్రిటిష్‌వారు యిక్కడ వున్నంత 
వరకు ఈ దేశ ప్రజల్లో సఖ్యత కుదరదు” అన్నారు గాంధీజీ. 

“స్పర్రే | (క్రిప్పు సూచనల్లో యుదడానంతర పరిసితులను గురించిన 
షరతులు మీకు నచ్చలేదు. కాని, ప్రస్తుతం, తక్షణం జరిగే మార్పులలో 
మీకేవీ నచ్చలేదా? భవిష్యత్తు సంగతి అలా వుండనివ్వండి. (ప్రస్తుతం 
కలిగే మార్చుల్లో మీ ప్రజకు పరిపాలనా దకతను కల్పించి, మున్ముందు 


గాందీతో ఒక వారం 21 


స్వాతంత్ర్యాన్ని జన్మహక్కుగా కోరడానికి తగిన శక్తిని మీ కిచ్చే అవకా 
శాలేవీ క్రిప్పు నూచనలవల్ల కలుగవా?” అని ప్రశ్నించాను. 

“క్రిప్పు సూచనలను మీరు సూచించిన దృష్టితోనే చూశాను. కాని 
ఆ సూచనలను చదివిచూచిన తర్వాత (బిటిష్‌వారితో సహకారానికి అవ 
కాశం లేశమైనా లేదని ధృడమైంది. ఈ సూచనల సంబంధంలో ముఖ్య 
సమస్య రక్షణ, యుద్ధకాలంలో ప్రభుత్వంయొక్క ప్రధమ కర్తవ్యం, 
ముఖ్యబాధ్యత రక్షవే. 'యుద్దక్రమంతో జోక్యం కలుగజేసుకోడం నాకిష్టం 


లేదు. దేశరక్షణ విషయమైన తీర్మానాలు చేయడానికి తగిన నిపుణుణి కన 
నేను. కాని మీ అధ్యక్షుడు రూజ్‌ వెల్డి కు కూడా అందుకు తగిన సమర్దత 
లేదు”? అంటూ గాందీజీ వొక్క_క్షణం ఆగారు. నేను అమెరికావాణ్లి 
గనుక రూజ్‌ వెలు విషయం మాట్లాడితే యేమన్నా అనుకుంటాననుకున్నా 
రెమో: మాట మార్చారు.___“చర్చిల్‌ ను వుదాహరణంగా తీసుకుందాం” 
అన్నారు గాంధీజీ. ఆయన శంకించడం [గహించాను. 

“6 రూజ్‌ వెల్టునే వుదాహరణంగా తీసుకుందాం. మీ భావం నా 
కర్ణమైంది' అన్నాను, 

“నాభావం యిది. [పజాబాహుళ్యానికి సై న్యానికున్నంత తరిఫీదు, 
నిపుణత, సైనిక చతురత లేకున్నా, యుద్ధకాలంలో సైన్యం (ప్రజాధికారా 
నికి లొంగివుండాలి. రంగూన్‌ లోని బంగారపు పెగోడా (బౌద్ద దేవాలయం) 
జపాన్‌ విమానాలకు మార్గదర్శిగా వుంది గనుక ఆ బంగారు గోపురాన్ని 
ధ్వంసం చేస్తామని (బ్రిటిష్‌ వారంటే, “మరు దానిని ధ్వంసంచేయడానికి 
వీల్లేదు. దానిని ధ్వంసం చెస్తే బర్మా ప్రజల ఆత్మశ క్తిని ధ్వంసంచేసినవా 

రాతారు. అందుచేత మీ యిష్టానుసారం చేయడానికి వీళ్లైదు” అని నే 
నంటాను. బిటిష్‌వారువచ్చి ఈ రైతులు యీ గ్రామాన్ని యీవాశే ఖాళీ 
చేయాలి. మే మిక్కడ విమానాశ్రయాన్ని కట్టాలి” అని అంటే, “మీరు 
నిన్ననే యెందుకాలోచించుకోలే దివిషయం : నిన్ననే ఆలోచించుకొని 
వుంటే యీ నిరుపేద రైతులు గ్రామం వదలి వెళ్ళడానికి కొంత వ్యవధి 


22 జూన్‌ 4, 1942 


చిక్కే_దికదా ! వారువెళ్ళి కాపురముండడానికి తగిన చోటు చూచారా? 
ఇంత జనాన్ని యెక్క-డకు వెళ్ళమంటారు? అని నా సవాలు” అన్నారు 
గాందీజీ. 

“క్యు విషయాలను పరిష్కరించే అదికారం భారతీయులకు కావా 
లని మీరు కోరితే, జనరల్‌ వేవెల్‌ మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు. 
యుద్ద ప్రయత్నాలతో మీరు అనవసర జోక్యం కలుగజేసుకుం టున్నారని 
తలచవచ్చు” నన్నాను. 

చిరునవ్వు నవ్వి గాంధీజీ_.”నిరుపయోగమైన పనులను యుద్ధ 
కాలంలో మా అధికారంతో వుంచుకోవచ్చని బ్రిటిష్‌వారు కరుణించారు, 
ఆ పనులలో మచ్చుకు కొన్నిటిని గమనించండి సై నికులకై పూటకూ 
లిండ్లు, కాఫీ హోటబృ్న నడపడం, యుద్దప్రయత్నంలో ప్రభుత్వాని 
కవసరమైన ముద్రణ విషయాలను సాగించడమూనూ. నేను సైనిక నిపు 
ణుక్ర్‌ కాకున్నా యుద్ధం లో దిగ్విజయం చేకూరడానికి సాయపడే కార్యా 
లెన్నో చేయగలను. మా సాయం పొందివుంచే దూర ప్రాచ్యంలో బ్రిటిష్‌ 
వారి కిన్ని అపజయాలు కలిగేవి కావేమో ?” అన్నారు. 

“అంటే, మరు రక్షణ 'కెక్కువ (పాముఖ్యత యిచ్చారన్నమాట?” 
ఆని (పళ్నించాను, 

గాంధీజీ అవునన్నారు. “నెహూ మొదలైన యితర కాంగైస్‌ 
నాయకులు యిదే దృష్టి నవలంబవించారా?”* అని (ప్నించాను. 

“ఆహా! అందరూ యీ దృష్టి నవలంబించారనే నా నమ్మకం. 
నెద్రూ, కాంగ్రెస్‌ అధ్యకతుడు మౌలానా అబుల్‌కలామ్‌ ఆజాద్‌ వీరి 
యిద్దరి వై ఖరికూడా యిదే” అన్నారు గాంధీజీ. 

“ఇంతకూ (క్రిప్పు సూచనల్లో, మొ త్తంపుద, మకు మంచియేమీ 
కనబడ లేదన్నమాట 1” అని అడిగాను. 

“నాకు 'చాల సంతోషం__మీరు స్పష్టమైన యీ సూటి ప్రశ్నకు 
జవాబడగడం. లేనేలేదు=--క్రిప్పు సూచనల్లో మంచి ఏమీ అగుపడ లేదు” 


గాందీతో ఒక వారం 28 


అని గాంధీజీ జవాబిచ్చారు. 

“ఈ విషయం (ఆయన సూచనల్లో మంచియేదీ లేదన్సి క్రిప్పుతో 
చెప్పారా?” అని అడిగాను. 

“ఆహా ! చెప్పకేం! ఆయనతో మరెన్నో విషయాలు చెప్పాను. 
మీకు రష్యాలో మహత్తర కార్యం సాధించారు....”” అని ఇంకా యేమిటో 
ఆనజోతున్నారు గాంధీజీ. నేను ఆడ్డంవచ్చి..._ 

“ు రామాజెందుకన్నారు.. రష్యాను యుద్దంలోకి.దింపింది సర్‌ 
స్టాఫర్డ్‌ క్రివ్సుగాదు. రష్యాను యుద్ధంలోకి లాగింది మరో పెద్దమమనిషి. 
ఆడాల్స్‌ హిట్లరనే ఆయని” అన్నాను. 

నా మాటలకు గాంధీజీ నవ్వారు, అక్కడవున్నవారంతా గూడా 
నవ్వారు. కాని, నేనూ, మా దేశంలో లకణాది (ప్రజ రష్యాను 
యుద్ధంలో కి దించిన మహత్తర కార్యాన్ని క్షే బృ సాధించాడని అను 
కుంటున్నాం” అన్నారు గాంధీజీ. 

“మీ రామాట లన్నప్పుడు (తను నిర్వహించని ఘనకార్యాన్ని తన 
కాపొదించి ౩ య. క్రిప్పు కాదనలేదా 2” అని మళ్ళీ అడిగాను, 

“లేదు. కాదనలేదు. ఆ పొగడ్తను స్వీకరించా రాయన. రష్యాపై 
జర్మనీ దండెత్తకముందు స్టాలిన్‌, బ్రిటిష్‌ సహాయం కోరాడనుకున్నాం 
మేము” అంటూ గాంధీజీ నవ్వారు. 

“మీరు పొరబడ్డారు. రష్యాపై జర్మనీ దండెత్తిన తర్వాత, ఆమె 
శికా, [బిటస్త నుంచి రష్యాకు (కమెజా హెచ్చుసాయం లభిస్తూవున్నది. 


కాని ఆంతశకముందు, హిట్లరుకు భయపడి స్టాలిన్‌ (బటన్‌ పట్ల, (కిప్పు 
పట్ల ఆజణుమాత్రమైనా స్వే హభావం చూపలేక పోయాడు” అని సమా 


n 


24 జూన్‌ 4, 1942 


“ఇంగ్లండులో భారతీయ సమస్యనుగురించి పజాందోళన హెచ్చుగా 
వుంది.. గడచిన వేసవిలో నేను ఇంగ్లండువెళ్ళి తొమ్మిదివారాలు వున్నాను. 
ఈ యుద్దానికి పూర్వం బబిటన్ని పరిపాలిస్తూవచ్చిన తరహా మనుష్యులు 
యో యుద్ధానంతరం తదు దేశంలో అధికారానికి రాకుండా చేయాలని 
ఆంగ్లేయులు నిశ్చయించుకున్నారు. ఈ (ప్రజాందోళనకు |క్రిప్సు నాయకుడు 
కావచ్చు. క్రిప్సు మంత్రి పదవికి రావడం గొప్ప ఆళాిసూచకం "* అన్నాను. 

““జొను,ఆళానూచకం మాత్ర మేగాదు;ఆశాభంగం కూడాను.ఆయన 
అధికారానికి రావడం గొప్ప ఆశాభంగం కల్గించినది. గొప్ప రాజకీయ 
వేత్తకు వుండవలసిన గుణాలు క్రిప్పుకున్నవా? అని నా సందేహం, భారత 
దేశంమీద కొంత అభిమానం కలిగి, జవహర్‌ లాల్‌కు మిత్రుడైన వ్య క్తి 
యా సూచనలను మోసుకవచ్చాడం"ే, యింతకంకే ఆశాభంగం వేరే 
యేముంది మాకు” అని అన్నారు గాందిజీ. ఏదో ఆలోచిస్తూన్నారు. 
బహుశ నాకు నియమించిన గంట సమయం గడిచిందని కావోను : ఒక 
నిమిష మాలోచించి గాంధీజీ “సాంకే ప్రభువు వొకమారు నాకు సలహా 
యిచ్చాడు. నా ఆరోగ్యాన్ని జాగ్రతగా కాపాడుకోమన్నాడు. “నా ఆరో 
గ్యాన్ని నేను కాపాొడుకోకుంపే యింత వృద్ధవయన్సువరకు జీవించే 
వాళ్లేనా 2' అని ఆయనకు జవాబిచ్చాను. నా ఆరోగ్యాన్ని జాగ త్ర గా 
రక్షించుకోడం నాలో ఒక గొప్పలోపం” అన్నారు. 

“మీరు యేలోపమూ లేని పరిపూర్ణులని తలచానే :” అన్నాను. 

నవ్వుతూ గాందిజీ యిలాన్నారు___నాలో అనేక లోపాలు; స్థలము 
నేను చాలా అపరిపూర్ణుణ్ణి. మీరు వెళ్ళేలోగా నౌ తప్పులను, _ఓ వంద 
తప్పులను, మీరు కని పెట్టగలరు £ మీరు కనిపెట్టలేకున్నా మీరు నా లోటు 
పాట్లను (గహించడానికి నేను సాయప డ్రాను.ో 

గాంధీజీ నడుమునుంచి ఒక గొలుసు వేలాడుతూవుంది. ఆ గొలుసు 


కొసను పెద్గ జేబు గడియారం వుంది. ఆ గడియారాన్సి చూనూ “మీకో 
అ క — 


జె Cerrar న 


ఆలు అం ఇ వేళల వం ఇ ఇఇ ఆ ఇళ జాన భల కాలాక ్యద్టున్నైనన్య” ఆ ఆఆఆఅ 


మ్య 


ప్‌ సి 
కళ 
3 
౮ 
౯ 
శ 
0౦ 
13 
9 

౧ ల్ల 

స గ్‌ 

స్‌ ఛ్‌ 

జి 9 

3 

fy 4 

wr 

0 ఆ 

f= fe } 
dd స్ట 
Ga 
న్‌ 
«3 
: 
8 
2b 
16 స్‌ 
%n 
3 ౪6 


ర 


వ 


A 


ఆల జను ఇష క్రిత ఆ 


x 


Ferd వం! 


సనక కకక! 





ae 


ళ్‌ బర య ar 
గ) ye ed} we 
hp Ye © ల 
Re fk, 
నశ ei 43 
ee సే ౮ 
గ yf 8 93 
<3} గ్‌ y3 గ 
స్‌ Da ౪ 
0 Yi «3 ¥ 
౧౦౪౭౩౫ 
bq 2 ew 
fl a kK ల 
షు! Ba cd 
bres 2 a 
సట 
© m9 ml 
cr Mb 
h 3 3 2 |p 
x i f3 13 9 
he I 
yg hh « Y 
ళ్‌ CR) 
fsa nm త్త 
చీ ఇం 
గ్‌ లి 
క 2 . 
83 V3 
ఓ ww 
a3 “pe 


28 జూన్‌ 4, 1942 


తలమీద కప్పుకున్నారు. తలమీదనుంచి గాండిజీ రుమాలు తిసినప్పుడల్లా 
"ఆయన ముఖాన్ని విశదంగా చూడగలిగాను. ఆయన పై పెదవిని, తెల్ల 
బారిన కురుచ మీసాలున్నాయి. పై పెదవి వెడల్పాటిదికాదు. అందుకనే 
ముక్కు పెదవిని అందుకున్నబ్లుంటుండి. ఆయన [కిందిపెదవి అతి చురు 
కె నదిగా కన్పడింది. మృదువైన కండ్లు, పెద్దతల, విశాలములై న చెవులు 
నిజంలో గాంధీజీ వో వింతమనిషే. 

నేను అతిధిగృహోని కెళ్ళిన కాస్సేపటికి ఆచార నరేంద్రదేవ్‌, 
ఆశ్రమవాసి మరొకరు వచ్చారు. వారు ఇండియా, రష్యా, యుద్దం మొద 
లైన విషయాలను నాతో చర్చించను వచ్చారు. వారు యిద్దరూ పూర్తిగా 
(బ్రిటిష్‌ ద్వేవలు. తాము బిటిష్‌ వ్యతిరేకులై నందుకు చింతిస్తున్నామన్నారు 
దేవ్‌గారు. ఇంగ్లండు చేతుల్లో తమదేశంపడ్డ అష్టకష్టాలనుబట్టి తాము 
ఇంగ్లండును ద్వేషించక తప్పిందికాదన్నారు. 

ంధీజీకి నాకు జరిగిన సంభాషణను తూ. చ. (వాతమూలంగా 

ఉంచా లనుకున్నాను. డేబొగారు,ఆయన మీత్రుదు వెళ్ళిపోగానే మా సంభా 
షణను జ్ఞప్తికి తెచ్చుకొని మైపుచేయ మొదలుబెట్టాను. ఐదు నిమిషాలలో 
ఆలిసి పోయాను. డేహమంతా చెమటపోసింది. నా స్నానపు గదిలోకి 
వెళ్ళి మరోమారు మునిగి వసారాలో కూర్చొని టెపుచేస్తూ వచ్చాను. 

నా బసముందు ఒకామె వస్తూ, పోతూండడం గమనించాను. 


ఆ జూన్‌ నెల ఎండలో ఆమె చెప్పులు లేకుండా నడుస్తూంది, నీలిరంగు 

పమిట, పసుపుపచ్చ చిర, ఆ చీరకొంగును వీవుపైకి త్రిప్పి తలమీద 

చుట్ట కుదురుగా పెట్టింది. ఈ పసుప్పుముద్ద చీరకు, యెర్రని అంచుండడం 

నల ఆవ వచ్చి, వెళ్ళినప్పుడల్లా, “పప్‌ 6 టర్‌ టుద దృష్టి ఉన్ననాకు, 
ళ్‌ చ్‌ కా. ర దడ 

ముండేదో జ్వాల శరరిసిన ట్ర్లనిపించింది. నరని మ మట్టికడవతో నిళ్ళు నె శ్రీని 

'మోనుకొచ్చి నా బసకు ఎదురింట్లో బోస్‌ క ఆమెచేతుల వాశే 


స్తూ ంది. 
వొక యిల్తడి కడియముంది. ఆమె యెడటి ంట్లో కెళ్ళేప్పుడు నిండుకడ 
వను బె ల్సిన పెట్టుకొ నెళ్ళే ది, బయటికి వచ్చేప్పుడు కడవను చంకన బెట్టు 


“ష్టం 


గాందీతో ఒక వారం 27 


కాచ్చేది. ఈవిధంగా గంటలాది, ఆ మండుటెండలో, ఆ యిల్లాలు నీళ్ళు 
మోస్తూనే వుంది. పొడవైన గొట్టం తగిలించి బావిలో పంపు (మర్శ 
పెడ్తే ఆమెకష్టం తప్పేది. 
అలసిపోయేవరకు కైపుచేశాను. తర్వాత కుర్షిద్‌తో మాట్లాడుతూ 
(పొద్దుపుచ్చాను. రాత్రి భోజనం సాయంత్రానికే సిద్దమౌతుంది. సాయంత్రం 
అదుగంటలై. ంది. గంట కొట్టారు. అందరమూ  భోజనశాలలో కలిసాం. 
తధా ఎకరం ప్రార్థనానంతరం భోజనంచేసూన్నాం. ఆశ్రమవాసి వొకా 
| యన గాంధీజీ పక్కన 
కూర్చుని భోజనంచేస్తూ 
న్నాడు. ఆయన గాందీజీతో 
హిందూస్టానీలో మాట్లాడు 
తూన్నాడు. తన సంభాష 
అలో అతనొక ఆంగ్ల 
పదాన్ని వాడాడు. అంతట 
నేను “ఇండియాకు వచ్చిన 
మరునాడేనేను ఢిల్లీ నగరం 
"i _ లో జరిగిన కాంగైెస్‌ బహి 
అరుణ ఆససాలీ రంగ సభకు వెళ్ళాను. ఆ 
సభ (శ్రీమతి అరుణ అసఫల్లి గారు మాట్లాడారు. * ఆమె హిందూ 
స్టాసిలో మాట్లాడినా అనేక ఆంగ్రపదాల నుపయోగించింది" అని 
'ఆ పదాలను చెప్పాను.గాంధీజీ ఆ పదాలను విని ఆనందించారు. 
నా పక్కన కూర్చున్నాయనతాము అందరకూ పరిచయమైన మరో 
'ఆంపదముందన్నాడు...._“విద్యార్థి గూఢచారులు అన్నాడు, విశ్వ 
విద్యాలయాల్లోని విద్యార్థలనుగమనించడానికి, వాది చర్యల ఆచూకీ 








న ఆమెభర్త డాక్టర్‌ అసఫవీ మహామ్మదీయుడు. అభిల భారత కాంగెస్‌ 


na) 


కార్య నిర్వాహకసభలో సభ్యుడు. ఆమె హిందూ యువతి, 


28 జూన్‌ 4, 1942 


తు 


తెలుసుకోడానికి బ్రిటిష్‌ ప్రభుత్వంవిద్యార్జులనే గూఢచారులుగా ని 
గిస్తూందన్నాడు. గాంధీజీ యీ మాటవిని “నేను (బ్రిటిష్‌ పరిపాలన 
కారోపణచేసే దోషాల్లో యిది వొకటి” అన్నారు. 

సోవియట్‌ రష్యాలోని హింస డౌర్లన్యాల గురించి గాంధీజీ 
ఆడిగారు, రష్యాలోని నా స్వానుభవాన్నుంచి కొన్ని దృష్టా ఎంతాలు 
తెల్పాను. “రు ప్ప విషయాలనుబట్టి చూస్తే ఇంగ్లండు, అమెరికా 


జక 


యా రెండుమాత్ర వే మెనా (ప్రపంచంలో (ప్రజాస్వామ్యాలు” అన్నారు గాందీజీ, 
వ్యంగ్యంగా. 

“జాను. ఈ యుద్ధ సమయంలోకూడా ప్రజాస్వామ్య పద్ధతులను. 
ఇంగ్లండు నిజాయితీన అనుసరిస్తూండడం చూ స్తే ఆశ్చర్యం వేస్తుంది. 
స్వీడన్‌ కూడా యీ రకానికి చెందిందే అన్నాను. 

“జాను” ఆన్నారు అపహాస్యంగా, గాంధీజీ. 

“స్విడ్డర్ణాందు, కనడా, ఆ స్తే లియా మొదలై న (బిటిష్‌ డొమిని యను 
(అధినివేశ రాజ్యాలు గూడా ప్రజాస్వామ్యాలే” అన్నాను. 

లాను ఇవస్ని (పజాస్వామ్యాలే, కాని తెల్ల వారి (ప్రజా 
సామా రలు. వీటి లే నాకు తెలుసు. నేను ఖే స 
కొంతకాలం వున్నాను” అని అంటూ గాంధీజీ భుజింప నారంభించారు 

డోజనానంతరం నా బసకు చేరాను. స్నానంచె సి అ 
క గాంధీజీ యింటికి వెళ్ళాను, ఒక నిమిషం గుమ్మంలో ఆగాను... 
గాంధీజీ బయటికి వచ్చారు. ఆయన వెదురు కర్ర నొకదానిని చేతికి 
పూతగా తీసుకొని వచ్చారు. గాందీజీ వైద్యుడు డాక్టర్‌ దాస్‌గారు, మరి 
కొందరు ఆశ్రమవాసులు (స్త్రీ, పురుషులు మావెంట షికారు వచ్చారు.. 
గాంధీజీ తనకు యిటూ అటూ వున్న యిద్దరుత్రీల భుజాలమీద చెతులు 
వేసి నడవ నారంభించారు. గాంఢోజీని దర్శించడానికి కొందరు యువకులు 
దగ్గిరగ్రామంనుంచి వచ్చి మా బాటకు ఒకపక్కన నుంచున్నారు. వారి 
ముఖాల్లో భయం, భక్తి రెండూ దాగివున్నాయి. మేము సమీపించగానే: 


గాంధేతో ఒక వారం 29 


వారు చేతులు జోడించి, నడుమువరకు శరీరమువంచి గాంధీజీకి నమస్క_ 
రించారు. గాంధీజీ వారితో యేదో అన్నారు. వారు, ఆయన, కూడావున్న 
వారందరూ నవ్వారు. సేవ్మాగామం పక్కన దుక్కి భూములున్నాయి, 
ఆ భూములను చుట్టివస్తూన్న డొంక బాటన నడిచాం. నా (ప్రశ్నలు (పారం 
భించమన్న సూచనగా *మరేమన్నా విశేషం”” అన్నారు గాంధీజీ, 

“ప్రధమ ప్రపంచయుద్ధంలో (1914.18) బిటిష్‌ వై న్యానికి పైని 
కులను చేర్చడానికి మీరు సాయపడ్డారు. ఈ యుద్ధారంభంలో బ్రిటిష్‌ 
(వపఖుత్వా సీకి యేవిధమైన తొందరా కలిగించమన్నారు' ఇప్పుడు మీదృష్టి 
మారింది. ఎందువల్ల ? ఈ మార్చు కలగడానికి కారణం?” అని 
'పప్నించాను. 

అతు తి ప్రపంచయుద్ద సమయానికి నేను కొ కగా దక్షిణాఫ్రికా 
నుంచి తిరిగివచ్చినవాణ్ణి. దేశంలో నాస్తాన మేమిటో నాకేతెలియదు. నాబల 
మెంతోనే నెరుగును. అంపేన నాకప్పుడు అహాంనా తత్వంలో నమ్మకం 
లేవనిగాదు. అహింసాతత్వ్యంకూడా పరిస్థితుల నుబట్టి పరిణామం చెందాలి. 
'ఆందునల్ల అప్పట్లో నా స్టిియేమిటో నాకే యెరుకపడలేదు. ఈ రెండు 
ప్రసంచయుద్దా ల మధ్యకా లిరతో అనేక అనుభవాలు కలిగాయి. ఇన్ని అను 
భవావై గూడా 1939 3 సెప్టెంబరులో వెస్రాయితో సంప్రదించిన తరువాత 
కాంగెసు ఉద్యమం యీ యుద్ద ప్రయత్నాల కడ్డురాదని [పకటించాను. 
కాని, కాం(గ్రెసంచే నేను కాదుగా : నిజంలో నేను కాంగెసు నభ్యుడను 
కాను. కాంగ్రెసు, నాకంటే హెచ్చుగా, యుద్ధవ్యతిరేకి, బ్రిటిష్‌ ద్వేషి 
కూడాను. కాం(గైస్‌ యీ యుద్ధయత్నాలకు, అడ్డుపడాలని వాంఛించి 
నప్పుడు, ఆ కోర్కాలను నేను యెంతో అణచి పెట్టవలసి వచ్చింది. ఇప్ప 
టికి నాకు నేను కొన్ని తీర్మానాలు చేసుకున్నాను. ిటిష్‌వారిని అగౌరవ 
పరచాలన్న కోర్కె నాకు లేదు. కాని (బిటిష్‌వారు మాదేశం వదలి 
వెళ్ళాలి. బ్రిటిష్‌వారు న. అతినీచులనను”” అన్నారు గాంధీజీ, 


ఆఅతినీచులుగారా ?” అని ve 


జూన్‌ 4, 1942 


“ఆమాట నేననను. ఒక యజమానిని వెళ్ళగొట్టి మరోయజమానిని. 
మా నెత్తి కెక్కించుకొనడం నాకిష్టం లేదు. ఇంగ్లండు తనంతట తాను. 
---ఇతరులు బుద్ధిచెప్పకముందే.___.స్మక్రమ పద్దతిని తన అధికారాన్ని 
మాదేశంనుండి వుపసంహరించుకుంతే నైతికంగా చాలా లాభం పొంద 
గలదు” అన్నారు గాంధీజీ, 

అప్పటికింకా ఎండ తీక్షంగా నేవుంది. మేము వడివడిగా నడూ 
స్తూన్నాం. బెంగాల్‌, తదితర ప్రాంతాల్లో (బిటిష్‌వారు చేసిన ఘోర 
కృత్యాల గురించి గాంధ్‌జీ మాట్లాడుతూనే వున్నారు. 

“ఈరోజు నాకు కొన్ని ఉత్తరాలు వచ్చినాయి. విమానాశ్రయాలు 
కట్టడానికని పల్లి యులను, ముందు హెచ్చరిక యివ్వకుండా,__-ఖాళీ 
చేయను తగిన వ్యవధినివ్వకుండా, వారి యిండ్రనుంచి (పభుత్వం వెడల. 
తరుముతూందని మిత్రులు వ్రాశారు. నిలువ నీడైనాలేని ఆ (ప్రజలకు. 
ప్రభుత్వం ద్రవ్యసాహాయమైనా చేయడంలేదట. ప్రభుత్వం సాగిస్తూన్న 
జులుం, యీ దార్జన్యం యుద్ధ ప్రయత్నాలకు సాయపడినట్లు కనుపించినా' 
యివే నిజంలో యుద్ధ ప్రయత్నాలకడ్డ ౦కులు. |బ్రిటిన్‌, ఇండియాను వదలనిది, 
యీ యుద్ధాన్ని జయించలేదన్న నమ్మకం నాలో నాటుకుపోయింది. 
నానాటికి యీ నమ్మకం వేళ్ళు పారిపోతూవుంది నాలో ”” నన్నారు గాందీబ్రీ. 

షికారునుంచి మేము గాంధీజీ యింటికి వొచ్చేప్పటికి చీకటి పడ్డది. 
గాందిజీ వచ్చీరావటంతోనే యింటిముందరి అంగణంలోవున్న బల్లమీద 
పరున్నారు. నన్ను. మరోబల్లచూపి, కూర్చోమన్నారు. గాంధీజీ రొమ్ము 
మీద కప్పుకోడానికి పొడిగుడ్డను మహమ్మదీయ త్రీ తెచ్చియిచ్చింది. 
ఆమె ఆయన పాదాలు తుడిచింది. 

“ఇండియాను పరిపాలించడంలో ఇంగ్లండు యెన్నో పొరబాట్లు. 
చేసే వుండవచ్చు. అప్పుడప్పుడు 'ఘోరకృత్యాలు చేసియుండవొచ్చు. కాని 
విదేశనిరంకుశ [పభుత్వమేదై నా ఇండియాను జయించిశతే మీ దేశంగతి 
అధోగతి అవుతుంది” అంటూ మా సంభాషణను మళ్ళీ (పారంభించాను.. 


(x 


గాంధీతో ఒక జారం 8t 


గద్గదస్వరంతో గాంధీజీ మొదలు బెట్ట్లా రు“ బ్రిటిష్‌వారు. 
యెలాంటి పైశాచిక కృత్యాలు చేశారో మీరెరుగరు. 1919 లో అమృత 
సర్‌లో జరిగిన పై శాచిక కృత్యాలను ప్రజలు మరువలేరు. నేను (ప్రజల 
కంకే చాలా మితివాదిని. కొందరు భారతీయులు టిన్‌ పట్లగల అపరి 
మిత ద్వేషంకారణంగా జపాన్‌ విజయాన్ని నిగసించరని నా నమ్మకం.” 
గాంధీజీలేచారు, ఆయన లేవడంచూచి “నాకూ (ప్రొద్దెంది. 


fx 8g 


"సెలవా ౩ అన్నాను. “మిరు వెళ్ళడానికి వీల్లేదు. (ప్రార్థనకు వొచ్చి 
వెళ్లాలి” అన్నారు గాంధీబీ.గాథాంధక్తారం, గాంధిజీ ముందునడుస్తూన్నారు. 
ఆయన వెంబడే నేనూ వెళ్ళాను. ఆయన ఇంటికి యెభై గజాలముందు 
వాశ్టీస్టలంలో ఆః శ్రమవాసులంతాచేరారు. మొత్తం డెభై భై మంది వుంటారు. 

ee తెల్ల ఖద్దరు బట్టలనే ధరించారు. అందరూ నేలమీద 
కూర్చొన్నారు, ఈలా క వొ చెపు స్రీలు, ఇరువె వష వైపుల పురుషులు 
కూర్చున్నారు. “మీరు నేలమీద కూర్చోగలరా? పి షర్‌గారూ” అని గాంధీజీ 
అడిగారు. గాంధీజీ పక్కనే నేను కూర్చున్నాను. ముస్టింత్రీ గాంధీజీ. 
వెనుకకూర్చొని ఆయనకు విసురుతూంది. ప్రార్ధనాపరులు కొందరి 
చేతుల్లో Su ఈ లాందర్లకు ఒకవైపు కాగిత మంటించారు, 
ఎ. ఆర్‌. పి. నిబంధనల ననుసరించికాదు ! ఎదుటకూర్చున్నవా రి కండ్లు. 
టంత. వుండగలందులకు, వెలుతురును మరుగపరచనే కాగితమంటిం, 
చారు. అలాంటి లాందరొకటి గాంధీజీ పక్కనే వుంది. 

గాందీజీ యేదో నొక శోకాన్ని పఠించ నారంభించడంతో ప్రార్థన 
ప్రారంభమైంది. అందరూ గాంధీజీకోపాటు శోకాన్ని పించారు. 
గాంధీజీగొంతు విస్పష్టంగా వినబడ్డది. శ్లో కోకానంతర మొకాయన పాట 
పాడారు. ఆ పాటకు తగినట్లు మరొకాయన తాళం వేశారు. ఈ సంగీతం 
నా చెవులకు కొంత వైనా, కొంత అరేబియా సంగీతంలా వుంది. 
అందరూ గొంతెర్తిపాడారు. తర్వాత గాంధీజీ ఒక లావు పుస్తకంనుంచి 
_.హిందూపురాణమనుకుంటాను.__ఏదో చదివారు. శాంతిః, శాంతిః. శాంతిః 
అన్నమ మాటలతో ప్రార్థన ముగిసింది, 


జూన్‌ ర్‌, 1942 


నెను బసకువెళ్ళి పడుకునేటప్పటికి వెన్నెలవచ్చింది, దిట్టబయలున 
పదన్నాను. సుఖంగా నిద్రపోయాను. (పొద్దున నాలుగింటికే లేచాను. 
రాత్రి నులకమంచంమీద పరున్నాను. చల్లనిగాలి. నా పొరుగింట 
డాక్టర్‌ దాస్‌గారు నివాసమున్నారు. ప్రొద్దున ఆరుంపావుకు డాక్టర్‌ 
దాస్‌గారు వచ్చి గాంధీగారు అలసివున్నారని, ఆ వుదయం షికారు వెళ్ళరని: 
చెప్పారు. బిస్కత్తులు, వెన్న, తేనె, మామిడిపండ్లు కుర్షీడ్‌ తెచ్చి 
యిచ్చింది. నేను తింటూన్నప్పుడు చీమలు, ఈగలు చుట్టుకునై. 
వాటి పోరువడలేకనా అన్నట్లు అతిత్వరగా ఫలహారంచేశాను. తర్వాత 
చెపుచేయ మొదలుబెట్టాను, రమ్యానుగురించి మాట్లాడ్డానికి దేవ్‌, ఆర్య 
నాయకంగార్లు వచ్చారు. ఆర్యనాయకంగారు విద్యావిషయాల్లో కాం(గెసుకు 
సలహాయిస్తారు. ఈయన సింహశళద్వీపీయుడు. క్రైపుచేయడం ఆపి 
“ స్వాతంత్ర్యం వచ్చినంతమాత్రాన మీరు నుఖపడతారనుకోను. 
స్వాతంత్ర్య సంపాదనానంతరం మీక్తి ప్టసమస్యలన్న్నీ వాటి నిజన్యరూ పాన 
బయటబడతవని నా అభిప్రాయం” అన్నాను. కుద్షిట్‌ తన పూర్వపు వాద 
నను “భారతదేశం ఫాసిస్టు డళంగా మారినా ఫరవాలేదు. స్వాతంత్ర్యం 
అత్యవసరం * బోస్‌బాబు అజాడ్‌ హింద్‌ ఫొజునుతీసుకొని ఇండియా 
త్త ఏ ది, హాంగ్‌కాంగ్‌, మలయ, 
సింగపూర్‌, ఐర్మాలలో పట్టుబడిన భారతీయ నై నికులకు, వై నికోద్యోగులకు 
స్వాతం త్యమిచ్చి, జపానువారు వారిని అజాద్‌ పొంద్‌ ఫొజ్‌ గా తయారు 
చేస్తున్నారని, ఈ స్వాతంత్ర్య భారత సైన్యం ఇండియాను దండెత్తి 
ఆంగ్లేయుల తరిమి మాతృ దేశాన్ని దాస్యశృంఖలాలనుండి విడిపిస్తుందని 
* సుభానిచందబొసి 1486 లొ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నున్నారు, ఈ 
యుద్ధం ఆరంభంకాగానే ఆయన ఇండియానుంచి పలాయనమై జర్మని చేరారు, 
జర్మనీనుంచి (బిటిష్‌వారికి విరుద్ధవచారం సాగిస్తున్నారు. 


గాండీరో ఒకవారం 33 


ఆకరాజ్యాల రేడియో (పకటినూవుంది. చెహూకం కొ బోస్‌బాబు కక్క్టువ 
సలుకుబడిగలదు. కొన్ని పరిస్థితులలో గాంధిజీకన్న బోస్‌వాబుకే హెచ్చు 
జుంది సాయపడా దు”” ఆని మరీనొక్కి చెప్పింది. 

“నె హూ మొదలైన ఆరివాడదుల బలవంతంమఘీడ ఇటీవల 
కాం్మగెస్‌ సాంఘిక, ఆర్థిక సమస్యలపట్ల యెక్కువ (శద్దవహించింది. 
సంఘసంస్కరణ కార్యక్రమాన్నాకదాన్ని కాం(గెస్‌ తయారుచేసింది. ఒక 
ప్రతిని వెతికియిస్తాను మీకు” అన్నారు దేవ్‌గారు. 

పదకొండు గంటలకు భోజనం. నేను భోజనశాలకు వెళ్ళడానికి 
ఆలస్య మయింది. నేను వెశ్ళేప్పటికి గాండిబీ కూర్చుని వున్నారు. నన్ను 
చూడగానే “రండి ; లోపలికి రండి :” అన్నారు. 

“తమ ఆరోగ్యం యెలావుంది ?” అని గాంధీజీ నడిగాను. 

“నేను చాల ఆలసిపోయాను. షికారుకు రాలేకున్నాను. మీరు 
ఒంటరిగా షికారువెళ్ళాలి. లేదా, యిక్కడి మిత్రుల నెవరినై నా తోడు 
తీసుకువెళ్ళాలి, వ్యాయామం ఆత్యవసరం” అన్నారు గాందీజీ 

“మీతో మాట్లాడడానికి ఆవకాశం దొరుకుతుందని షికారుకు 

స్తున్నాను. తేకుంపే ఈ ఎండల్లో నేను షికారుకు వెళ్ళేవాజ్జికాన” 
ఆన్నాను. గాంధీజీ నవ్వారు. తనకంచంలోనుంచి ఉడికిన ఉల్లి పాయను 


నాకంఎదించారు. దాన్ని వద్దని, పచ్చి ఉల్లి పాయను తెమ్మన్నాను. పచ్చి 
ఉల్లిపాయ తినడంవల్ల కర భోగ అధికమౌతూంది. నేను మామిడిపండు 
తినడం ప్రారంభించగానే గాంధీజీ ఒక ఖద్దరు రుమాలు అందించారు. 
మధ్యాహ్నం మూడుగంటలై ౦ది. గాంధీజీతో సంప్రదించడానికి 
ఆయన యింటి కెళ్ళాను. గాంచీజీకి వచ్చిన ఉత్తరాలకు దెశాయిగారు, 
మరో కార్యదర్శి ప్రత్యుత్తరాలు (వాస్తూన్నారు. అందరూ [కింద కూర్చు 
న్నారు. కుర్షీద్‌ పంకా లాగ నారంభించింది. ఈమారు గాందిజీ గదిలో 
మరోచిత్రాన్ని చూచాను. ఆ గది మట్టిగోడమీద నొకదేవుని ఊరేగింపు 
దృశ్యం రంగులతో చిత్రింపబడిపుంది. గాంధిజీ ఆనుకునేచోట గోడమీద 
3 


క్‌ జూన్‌ 5, 1942 


నొకతాటిచెట్టు,దానిపై ఎత్తున దేవనాగరి లిపిలో “ఓం”అనివ్రాయబడినాయి, 
“కుం” అంపే డాని అర్ధం యిది అని దేశాయిజీ వివరించి చెప్పారు. 
గాంధీజీ లోపలికివచ్చి, నా నమస్కరించి తన పరుపుమీద పరున్నారు. 
gy (పక్నల వదలండి, సడుకున్నరీతిని జవాబిన్తాను” అన్నారు. ఆయన 
పొ తికడుపు మీద కప్పడానికి బంకమట్టి పూసిన గుడ్డను ముస్టింత్రీ, తెచ్చి 
యిచ్చింది. “ఈ మట్టి గుడ్డ నా భావిదళతో నన్ను కయతసందో అన్నారు 
గాందిజీ. నేను బదులివ్వలేదు. ఒక్క క్షణమైన తర్వాత “క్రతు (గ్రహించి 
నబ్లులేదేః” అన్నారు మళ్ళీ గాంధీజీ. 

“గహించకేం. మీరింకా యవ్వనంలోవున్నారని, ఇప్పుడే మట్టిలో 
కలిసే అవసరం లేదని అనుకున్నా”నన్నాను. క 

“ఏం; మీరూ, నేనూ, అందరమూను నేడో, నూరేండ్లకో మట్టిని 
కలిసిపోవలసిందేగా !....” అన్నారు గాంధీజీ, 

“భావిదశనుగురించి ఏదో వొక సూచనను విన్నప్పుడు. ఆ సూచన 
ఆఅమలులోకివ స్టే ఎలా వుంటుండా : అని వూహాస్తాను నేను. బ్రిటిష్‌వారు 
మీడేశంనుంచి వెళి శృిపోవాలని మీరు కోరారుగదా ! వారి నిష్క్రమణ 


స్క 


గ 


క్రమేణా ఎలా జకగాలో చె చెప్పగలరా 2?” అని ఆడిగాను. 
“మషుదటివిషయం చమూ డేశంలోని సంస్థానా దీశులది. వారికి 


స్వంత సై న్యాలున్నాయి. టద్రిటిష్‌వారు వెళ్ళిపో గా “సై న్యాలు చేతుల్లో 


వున్నాయి గనుక సంస్థానా ధీశులు కొంత అల్ల రిచేయవచ్చు. బ్రిటిష్‌వారు 
వెళ్ళగానే దేశం శాంతియుతంగా వుంటుందని రూఢిగా చెప్పలేను, 


గందరగోళం జరగవచ్చు. అందుకనే బిటిష్‌వారు ఒక (క్రమపద్దతిని అది 

కారాన్ని" వదలుకోజాలని, భారతదేశాన్ని దెవునిచేతుల్లో పెట్టి "పోవాలని 

అంటున్నాను. నామాటలు అసహజమని మీరననచ్చు, అట్టి ట్రే పరిస్థితిని మీరు 

ఆరాచకమనే అనండి. కాని, అంతకుమించి త న అటువంటి 
డా 


ము పయత్నిసాం, అరాచకం కలు 


గాందీతో ఒకవారం క్ర 


మ వెళ్ళిన వెంటనే భారతీయులు తమ ప్రభుత్వాన్ని నెల 
కొల్పలేరా * అని ప్రశ్నించాను, 

“నెలకొల్పలెకేం, నెలకొల్చ్బవచ్చు., 
కీయాల్లో మూడు భిన్నశ క్తులున్నాయి----సంస్లా నాథశులు, ముస్లి ములు, 
కాంగెస్‌. ఈ శక్తులన్ని ఏకమై, తాత్కాలిక ప్రభుత్వాన్ని యేర్చాటుచేయ 
వచ్చు” నన్నారు గాంధీజీ, 

“ఆఅదధికారము, ఉద్యోగాలు రి తారతమ్య (ప్రమాణాన్ని (నిష్బ 
_త్రిని) పసంచడమౌతుంది ?” ఆని (ప్రశ్నించాను. 
“మ విషయం నాకు తెలియదు. ఈ మూడు శకుల్లో గొప్పది 
5. కనుక కాంగెస్‌ హెచ్చు అధికారాన్ని కోరవచ్చు. కాని, 
ఆ విషయాలన్నిటిని అందరికీ తృ ప్రికరంగా తీర్మానించడానికి వీలౌతుంది” 
అన్నారు గాంధీజీ. 

“బిటిష్‌వారు మీ'చేశంనుంచి పూర్తిగా వెళ్ళిపోవడం సాధ్యం 
కాదనుకుంటా. ఆలా బిటిష్‌వారు వెళ్ళిపోవడం మీదేశాన్ని జపాన్‌ వారికి 

కొరించడ మౌతుంది. ఇలాంటి సలహాను కాం రగు 


(1 


ని వూ దేశంలోని రాజ 


ఛి 
గం 


అమెరికా ఆమోదించదు. ;బిటిష్‌వారు, మూటా ములే క కట్టుకొని తక్షణం 
ళం 
దయచేయాలని మీరడగడం గొంతెక్కు కోరికే. (చటిష్‌ వాడు వారి సెన్యా 
యు 


93 we 
2?" అని పశళ్నించాను, 


శే 
ము క్‌ 
స. య. క. మౌనం వహాంచారు, గది ఆంతటా 
4 


అ చెప్పింది సబబు ; (బీటను అమ 
ణ్‌ ఘమ a 
కా మరి యితర దాళాలుకూడా మాజశందొ మ పై న్యాల్ని 


త 
వచ్చు. ఈ దేశాన్ని తమ యుద్ధయత్నాలకు ఆధారభూమిగా చేసుకోవచ్చు. 
ఈ యుద్ధంలో జపాన్‌ వట నాకు లేదు. అక్షరాజ్యాలు 

గెలవాలన్నకోర్కె అంతకన్నా లేదు. కాని, భారతీయులు స్వతంత్రులుగా 
కుండా యీ యుద్దంలో ఓటను జయించలే లదనిమాత్రం నాకు స్థిరమైన 


నమ్మకం, (బ్రిటన్‌ బలహీనమై వుంది. భారతదేశాన్ని పరిపాలినూన్నంత 


వరకు బ్రిటన్‌ దోషియే” అన్నారు గాంధీజీ. 

“మితరాజ్యాలు ఇండియాను, తమ యుద్దప్రయత్నాలకు ఆధా 
రంగా చేసుకుంపే యెన్నో సమస్యలు తలచూప్పతవి. సై న్యాలు గాలిలో 
కాపురం చేయవుగా ! మిత్రరాజ్యాలకు రైల్లు, రోడ్లు కావలసి వ_స్తవి” 
అన్నాను, 

“సరే; వారు రెల్లు, రోడ్లు వుపయోగించుకోవచ్చు. జారికి సరఫరాలు 
రావాలిగా ! అందుకు రేవులు అవసరం. వాటిని వారి అజమాయిషీలో 
కంచుకోవచ్చు. కాని, జెంబాయి, కలకతావంటి నగరాలలో (టిటిష్‌ వారు 
మతకలహాలు లేవదీయరుగా : ఈ సమస్యలన్నిటి పరిష్కారానికి సహ 
కావం, సఖ్యత ఆవసరం" ఆన్నారు గాంధీజీ. 

“ర్య సహకారం తటస్థించడానికి-అవసరమైన షరుతులు, ఒక 
ఒడంబడిక మూలం గా నిర్ణ యింప బడవచ్చా ?” అని అడిగాను. 

కహా | ఇంగ్లండుతో మేము లిఖికరూపంగా ఒడంబడిక కుదుర్చు 
కుంటాం” అన్నారు గాంధీజీ, 

“న్రేక్ర (బటన్‌, అమెరికా మొదలై న దేశాలతోగూడా ఒడంబడి 
కలు చేసుకుంటారా ?” అని అడిగాను, 

ఈనాం నో అన్నట్టుగా తలవూపారు గాంధిజీ. 

“కురింతవరకు ఈ విషయమెందుకు చెప్పలేదు ? మీరు సహాయ 
నిరాకరణోద్యమాన్ని ప్రారంభిపనున్నారని విన్నప్పుడు నాకు యేవ 
గింపు కల్లింది. నిజంచెప్పున్నాను మీతో, మీ ఉద్యమం యుద్ధ ప్రయత్నా 
అకు అడ్డ మొస్తుందనుకున్నాను. యుద్ధాన్ని యెదుర్కోవాలి, పోట్లాడాలి, 
జయించాలి. లేకుంకే అక్షరాజ్యాలు జము స్తవి. అక్షరాత్యాలు జయి “స్టే 
(ప్రపంచం అంధకారమయం బోతుంది. మిత్రరాజ్యాలు గెలిస్తే (పపంచాభి 
వృద్దికి అవకాశం వుంది” అన్నాను, 

“ఆ విషయంలో మీతో నేను యేకీభవించలేను, ిటన్‌ ఎక్కువ 
మోసంతోనే నేటికీ కాలం గడుపుతూంది. ముందెన్నడూ తానివ్వటోని 


గాందీతో ఒకవారం 87 


అన్నా నను; 

“కాదు. ఇవన్నీ.._.రానున్న సంథఢిగూడ___మనం యుద్దనుప్పుడు 
యేంచేస్తున్నామో దానిషుదే ఆధారపడి వుంటాయి" అన్నారు గాంధీజీ. 

“భారత స్వాతంత్ర్యం అంసే అమెరికా రాజకియవే త్తల కెంతో 
సానుభూతి. ఆ విషయం మీతో నేను రూడిగా చెప్పగలను, అట్లాంటిక్‌ 
ప్రణాళిక ఇండియాకు అన్వయించదని చర్చిల్‌ (పకటించ నున్నాడని 
అమెరికన్‌ [ప్రభుత్వానికి తెలిసింది, మా (పభుత్యం ఎంతో ప్రయత్నిం 
చింది_చర్చిల్‌ చేయనున్న ప్రకటనను ఆపాలని. వాషింగ్‌ టన్‌ (అమె 
రికా ముఖ్యపట్టణం) లోని గొప్పవారు కొందరు పసిఫిక్‌ (ప్రణాళిక 
నొకదాన్ని తేవాలని ప్రయత్నిస్తున్నారు. కాని వారి ప్రయత్నాలు ఫలిం 
చేట్లులేదు. అటువంటి (ప్రణాళిక (ప్రకటించేముందు సామ్రాజ్యవాదాన్ని 


అటువంటి (ప్రణాళిక న రమెలా ప్రకటించగలం ౩” అన్నాను. 
“ఎప్పుడొ చసాం అంటూ యీనాడు చేసే వాగానాలలో నాకు 


4 Pw వ మోప ల ణి _ జ జే ఆయు నాకి ఒం ఆ 
మి యాచణంలు 2 గాయిగారి కెందుకు తెలియజయలదు ? మిత 
— అం లంద కు నం ద ep క వ షా వ సై 
రాజ్యాల సనా్యలకు ఇండియా ఆధారస్తానంగా వృపయోగింపబడడాసికి 
aT] ఆటా 
ము కిస ఉమ కింత కంకాదని చ ;:నాయికి తలియావి ఆన్నాణు. 
ఎ య షా ఆ 
శక we ర గలా రా హ్‌ అ యిం అద్య 
నా ఆకొచరుపనగుంంచి దడ్నవంరూ ఆడగరలిదు, (పజలను 


38 జూన్‌ 5, 1942 


రానున్న సహాయనిరాకరణోద్యమానికి సంసిద్దుల చేయడానికి నా అభి 
పాయాలను ప్రకటిస్తున్నాను. ఈ విషయం నన్నెవ్వరూ ఆడుగలేదు 
గనుక బయటపెట్టలేదు. మీరు కొన్ని సూటిప్రశ్నలను ,వాసియి స్తే వాటికి 
సమాధానం నా ఆంగ్ల వారపత్రిక “హారిజన్‌ "లో వె 
మీ ప్రశ్నలను కు ప్రీకరించండి” అన్నారు గాంధీజీ. 

“నా [వాతలు చూచివుంచే నేనెలా కు పంగా, సూటిగా, అనవసర 
విషయాలను పిండి పారవేసి వ్రాసేదీ 
వాదించాను, 

“మీరు రాకముందు మిమ్ములగురించి జవహర్‌లాల్‌ చెప్పాడు. 
మీరు యోగ్యులని, కల్మషహృదయంతో (ప్రవ ర్తించేవారుకారని జ 
చెప్పాడు. మీరు ఘట్టిమనిషనికూడా చెప్పాడు.* మిమ్ముచూ స్తేనే 
విషయం స్పష్టమౌతుంది” 
అంటూ నవ్వారు గాందీజీ. 

“అవును, ఆకారంలో 


నిజంగా ఘటిమనిషి నే” 


Cay 


బ్య 
ha 


ol, 
న్‌ 
0 
కో 
x 
థై 
౫h 
[| 
& 
(0 
ల 


టి 


అన్నాను నేను. 
అనిన స్వతంత్రంతో, 
స్పష్టంగా మా ట్లా డా ను 
మీతో. మీరు పెద్దమనిషన్న 
నమ్మకంతో.......కాథరై న్‌ 
మేయో కన్య యిచ్చటికి 
వచ్చిండి. నేను ఆమెను 
సగొరవంగా చూచాను. 
తర్వాత ఆమె ఉచ్చిబాన్ని 





gy 


. 
ఊఉ వేసెను రం తక 


వాసింది, న నామనసు 


* ఫిషర్‌ లావంటిమనిషి. “ భటి * పదంలో రెండర్భాలున్నాయి. 
ta 


గాంధీతో ఒక వారం 39 
యేమని పిలిచానో మీరెరుగుదురా 2” అన్నారు గాంధీజీ, 

“లేదు: నే నెరుగను” ఆని జవాబు చెప్పాను. 

“మురుగు కాల్వల ఇన్‌స్పెక్టర్‌ అని ఆమెకు పేరు పె 
ఆన్నారు విచారంగా, గాంధీజీ. 

“నేను నిరుపేద కుటుంబంలో పృట్టినవాణ్ణి. ఆకలంకే ఏమిటో 
నే నెరుగుదును. బీదల ఎడ, కష్టజీపుల ఎడ నాకెప్పుడూ జాలే. అమెరి 
కన్లు అనేకులు భారత దేశంపట్ల ఆత్యధిక "సే హభావం కలిగివున్నారు. 
అందువల్ల, ఇటీవల మీరు అమెరికాను ఖండిస్తూ అన్నమాటలు నాకు 
జాధకలిగించినై ” అన్నాను. 

“ఆ మాటలు నేననడం అవసరం, అమెరికనులను విస్మితులను 
చేయాలని నాఉద్దేశం. చాలమంది అమెరికన్లకు నాయందు సానుభూతి 
వున్నది. డబ్బు పిశాచాన్ని పూజిస్తూ వున్నంతకాలం ప్రపంచాన్ని అభి 
వృద్ది పరచలేరని అమెరికన్లకు చెప్పదలచుకున్నాను. (పజాస్వామ్యాలు 


అక్షరాజ్యాలను ఓడించి తాము జపాన్‌, జర్మసీలంల (కూరమొౌతవన్న 


స్స్‌ 


రట 


ba] 


ఆపాయమొుకటి ముందున్నది” ఆన్నారు గాంధజ్‌, 
“నిజము: ఆ అపాయం ఎెకటివున్నది. ఇంగ్ల ౦డు యుద్దంలోకి 
దిగి తె వాసిస్టుగా మారుతుందన్నారు చాలమంది, కాసి ఈ యుద్దపురోజు 


లోనే, ఇంగండు యుద్దానికి పూర్వంకన్నా హెచ్చుగా 
a a) GG 


0 


ob 


తుల న సరిసూన్నది” ఆనా ను, 
— భు 

“మీరన్న విషయం సత్యదూరం. మీరన్న విషయం అసత్యమని 
ఇండియాలో స్పష్టంగా చూస్తూన్నాం” అన్నారు గాంధీజీ, 

“ కానీ, కనీసం ఇంగ్లండులో ఈ విషయం సత్యం ”” అన్నాను 
నను 

“ఇంగ్లండులోనై నా ఈ విషయం నిజం కానేరదు. సామాజ్యంలో 
అసలే నిజంకాదు. ముండెప్పుడో (బ్రిటిష్‌ (పభుత్వం మంచిగా వుంటుం 
దని నేను నమ్మను, భారత జా తీయ స్వాతం(త్యంకోసం యెనో, యేండు 

స్త (an ar ౭ 


40 జూన్‌ 5, 1942 


కష్టించాను. ఇంక ఏమాత్రమూ ఆగలేను. కాని మా విషయంలో సాను 
భూతి వున్నదని నమ్ముతాను” అన్నారు గాందీజీ. 

Ss మంతా ఆగారు. ఆయన మనస్సు నొచ్చిందను 
కుంటాను. “ఈవాళ మీ మాటలు విన్నతర్వాత నేనొక తీర్మానానికొచ్చాను. 
భారతదేశంలో పరిషా ape: "మొకటి ఏర్పడటానికి మీరుచేసిన సూచ 
నలు కప్పు సూచనలను తలకిందులు చేస్తున్నాయని నా తీర్మానం. క్రిప్పు 
కొన్ని అధికారాలు మీకిచ్చి మిగతవాటన్నిటిని ఇంగ్లండుకు వుంచాడు, 
మీరు ఇంగ్లండుకు కొన్ని అధికారాలిచ్చి తక్కిన సర్వాధికారాన్ని 
మీ చేతుల్లో నే వుంచుకున్నారు” అన్నాను. 

“మీరన్నది నిజం. నేను క్రిప్పు సూచనలను తలక్రిందులు చేశాను" 
అన్నారు గాంధీజీ. 

గాంధీజీ గడియారంచూచి నాకు, సంప్రదించడానికి, నిర్ణయిం 
చిన ఒక గంట ముగియవచ్చిందని తెలుసుకున్నాను. మీరు “వ్య కులు 
రాజకీయాలు” * అన్న నా పుస్తకాన్ని చూచారా? ఆ పుస్తకాన్ని, చదువ 
మనను గాని, ఒకమారు తిరగ వేయాలని నా కోరిక. దేవ్‌గారివద్ద వొక 
ప్రతి వున్నది” అన్నాను 

“పుస్తకం తిరుగవేయడమ౦ టే ఏమిటి?” అని గాంధీజి కార్యదర్శి 
ఒకాయన ఆడిగాడు. 

“పుస్తకం తిరగ వేయడమం కే 
తర్వాత మొదటిపుటను చూడడం. ఆ తరువాత మధ్య పుట నొకదానిని 

= 


చూడడం” ఆని గాండె£ 


pa అల ఆ స్‌ $$ 
సరు ఆ Morar: నాగంలా పూ రిహయింది" అనాను 
అల 
66 దా అర్య షి జర యా ఇ, ఆ జాలీ $9 
కొను మ్‌ గంట రూ ౦బాలారు, కరణక ఆ టలొ కూర్‌ Tew 
ఆలి ౧౧” టె ఆ 


* Men andi 077207, 


4&1 


గ్‌ 


న 
£9 
«dh 

[0 


వో 
క 


పను 
వుంచి, డా 


క పె 


అడు దా 
జీతో జ 
గ్‌ 


నొ 


ల 


.) 


శం 
త్‌ 


వ! 


డక 


జ 


oe 


ల 
న్న 


యు 


ఆ పబ 
నానుకొని బయట 


యి. తొల 
యు 


క్శీ 


ల 
రిగిన 
వ 


a] 


. గాండీ 
షా 


“39 శ ర్ట ఈ 


ల 
శ ళ్లు 


[ స్త oe ey 


స 
చు 
జనళాలకు నేను 


గాంధీజీకన్నా ముందు వెళ్ళాను. గాంధీజీ రాగానే, నన్నుచూచి “ఇప 


లక 


Ca] 
శ్ర, రె 
పనో 


మంటలకు భోజనం. 


సాయంకాలం ఐదు 


శో 
* ళ్ళ 
ఇనా 


స 
oJ 


. ముందు రోజు నేను ఆలస్యంగా వెళ్ళాను గనుక ఆమా 


సర్‌ అన్నారు 
టన్నారు. “మీకన్నా 


ముందురావడం మర్యాదా ? లేక, మీరు వచ్చినత ర్వాత 


రావడం మర్యాదా 2? అని అడిగాను. 


జ్‌ 
ప్‌ సైడు 


మీ యిషం వచ్చిన 


సరం; మో 


“ఇక్కడ దొంగమర్యాదలు అనవ 


రావచ్చు” నన్నారు గా ండిజీ, 


న 


ne) 


లు 
ను 


నిన్నటివళెనే మళ్ళీ గాం 
తు 


౨ ఆయన షికారుకు 


సందసీ 


9 


ముర ay 


aC c 


Ca 


ఇవ 


€ 


Es 


42 జూన్‌ ర, 1942 


భోజనంనుంచి లేచి పాదరక్షలు, టోపీ పుచ్చుకొని భోజనశాల 
నుంచి బయటికి వచ్చాను, గాంధీజీ నాదగ్గరకువచ్చి “ఆదివారంనాడు 
జవహర్‌లాల్‌ యిక్కడికి వస్తున్నాడు. ఈ విషయం మీకెవరైనా 
చెప్పారా ? అన్నారు. 

“లేదే! నాకెవ్వరూ చెప్పలేదే: ఈవాళ ఏంవారం? రోజులు మర 
చాను యిక్కడికివచ్చి” అన్నాను, 

“శుకవారం” అంటూ నవ్వారు గాంధీజీ. 

“నాతో ఫోటో తీయించుకోడానికి వొప్పుకుంటారా?” అని 
ప్రశ్నించాను. 

“ఆ! పొరపాటున చుట్టుపట్ల ఫోటో[గ్రాఫరుంటే. మీతో ఫోటోలో 
పుండడానికి నా కభ్యంతరం ఏమీలేదు” అన్నారు గాంధీజీ. 

“ఈ మాటలు నాకు పరమానందాన్ని కలుగజేస్తున్నాయి. ఇవి 
నాకు స్తుతివాక్యాలు” అన్నానేను. 

“మీకు పొగ డ్రలు కావాలా ?” అన్నారు గాంధీజీ. 

“మనందరికీ పొగడ్తలు అవసరంకదూ 2” అని ప్రశ్నించాను. 

“దాను మనం అందరం పొగడ్తలు కోరుతాం. కాని కొన్ని సమ 
యాల్లో వాటిని సంపాదించడానికి యెంతో నష్టపడాలి'” ఆని గాందీజీ 
ఆన్నారు. 

నే సింటికి వెళ్ళి మళ్ళీ సీళ్ళతొట్టిలో కూర్చుని నాలుగు ప్రశ్నులను 
కైపు చేశాను. వీటికి జవాబులు “హరిజన్‌”లో ప్రచురిస్తానన్నారు 
గాంధీజీ. ఈ రోజు గాందీజీకి నాకు జరిగిన సంభాషణ చరి[త్రాత్మకంగా 
చాలా (ప్రధానమైనదని తఆలచాను. భారత దేశానికి అత్యంత ప్రాధాన్యమైన 
సమస్యనుగురించి గాంధీజీ ఆయన అభిప్రాయాన్ని మార్చుకున్నారు, 
ఇంతకుపూర్వం ఆయన (ప్రకటించిన “బ్రైబిష్‌బారు వెళ్లి పోవాలి” అన్న 
భావాన్ని మార్చుకున్నారు. “బిటిషవారు యిక్క డవుండీ యుద్దాన్ని 
నాగించవచ్చు” సని నాతో ఆన్నారు. ఆంె యుద్ద యత్నాలను సహిస్తా 


గాంధికొ ఒక వారం జీ ఫై 


రన్న్నమాట. కొన్ని (పత్యేక సందర్భాలలో యుద్దప్రయత్నాలకు సనాయపడ్తా 
రనిగూడా ఆనుకోవచ్చు. థజావత న్వాతం[త్యసమసృ వరిష్కారదుయ్యె 
విషయంలో రాజీ కుదుర్చుకోడానికి గాంధీజీ సిద్ధ మనని ఆయనమాటలను 


బట్టి నాకు స్పష్టమైంది. నా బసముందు, ఆరు బైట, మంచంపుద పరు 
న్నాను. పంచలో లాంతరు చిన్నదిగా మండుతూవున్నడి. తేళు.,. తిరుగు 
తున్నాయని, లాంతరుచేత లేకుండా మంచం దిగవద్దని కురీడి హెచ్చు 


రించి వెళ్ళింది. దూరంనుంచి ప్రార్థన సమాడేశం సందడి వినబడుతూ 
అయయ జ ల స అద 
వుంది. తొమ్మిది గంటలకు న్మిదపట్టింది. రాతి చల్లగా వుందె. 


జూన్‌ 6, 1942 


పొద్దున ఐదింటికే లేచాను, గాంధీజీతో ఫోటో తీసుకోవాలి గనుక 
గడ్డంచేసుకున్నాను. లండన్‌లో కొన్న నీలిచారల పైజామా తొడుక్కు 
న్నాను. ఆర్యనాయకంగారు యెరువిచ్చిన ఖద్దరు “కుడతా,” తెల్లద్ది, 
తొడుక్కున్నాను. ఆ కుడతా నా మోకాళ్ళనంపే పొడుగువుంది. పొద్దుటి 
ఫలహారం ముగించాను.__తేనీరు, రొ, మామిడిపండ్లు. గాందీజీ కుటీ 
రానికి వెళ్ళాను, గాంధీజీ తన యింటి వసారాలో పరుపుమీద కూర్చు 
న్నారు. ఒక లోటాలోనుంచి చవ్చాొతో మామిడిపండ్ల రసాన్ని యెత్తి 
జురుతున్నారు. కస్తూర్‌ బా ఆయనకు విసురుతూవుంది. నడుమునుంచి 
మోకాళ్ళవరకు మాత్రమే గాంధీజీ బట్టి కట్టుకొని వున్నారు. నన్నుచూడ 
గానే “ఓహో” అంటూ నా దుస్తులనుగురించి విమర్శించారు. 

“లండన్‌ లోకొన్న యీ లాగు, ఇచ్చటి ఖద్దరు చొక్కా-_వీటి 
కలయిక ఎలా ఉంది మీ కంటికి? అస ప్రశ్నించాను. 

“చాల బాగుంది. కాని, మీకుగాను ప్రత్యేకంగా మీకొలత ప్రకారం 
చొక్కా కుట్టించుకుం టె జాగావుం డేది” అన్నారు గాంధీజీ, 

“ఈ చొక్కా ఆర్యనాయకంగారివద్ద యెరువు పుచ్చుకొన్నాను” 
అన్నాను. 


గాంధీజీ చిరునవ్వు నవ్వి__*1820-21 లో నా కపరిమిత శ్రమ 
కలుగుతూ వచ్చినరోజుల్లో ఈ మౌనవ్రతం ఆలవాశైంది, ఆరో జుల్లో 
అత్యధికంగా కష్టపడేవాజ్డీ. ౮ లు [ప్రయాణాలు ఎక్కువగా చేసుండేవాణి 
అనేక సభలలో మాట్లా డే వాణ్ణి. [వజలు వేనవేలు నాచుట్టూ మూగేవారు. 
తిలకొక (ప్రళ్నా అడిగేవారు. నాతోపాటు వారు ా (పార్ట నచేయాలనేవారు. 
అందువల్ల వారాని కొక్కరోజు అలసట తీర్చుకుంటా మనుకున్నాను. 
అందుకు సోమవారం మౌన వ్రతమని నిరయించాను, తర్వాత యీ కార 
కకాసికి ఎన్నో స్వరూపాలు, కథలు, గాధలు అల్లి, కొన్ని వైతిక గుకా 
అను, దివ్యత్వాన్ని దానికాపాదించాను. కాని, యింతకూ, ముఖ్యోద్దేశం 
వారాని కొకరోజు విరామం కావాలన్న డే'” అన్నారు, 


మేము స ఆశ్రమంలోని వంటయింటో పని 
™ 


చే వొకొమె మాతోకూడా నడుస్తూవుంది. గాంధిజీ ఆమె భుజంమీద 
a నడుస్తూ వున్నారు. “మౌనం విశ్రాంతి నిస్తుంది. సడామౌనం 


Pt | 
పూనేవారి కావిశాంతి లభించదు, రుచించదు. మాటథేోరణి గలవారు 
మౌనం వహి స్టే 


సమయముంటు౦ది” అన్నారు గాంధీజీ, నేను గాండిజీ వెంబడే న 


(wa 
వారికి చాల విశ్రాంతి లభిస్తుంది. ఆలోచన కెంతో 


స్తూన్నా. గాంధీజీముద యెండపడకుండా మాతో నడుస్తూవున్నామె 
నల్ల గొడుగును మామధ్య తెచ్చిపట్టింది. గాంధీజీ రొమ్ముపైగాని 
తలపై నగాని గుడ్డ యేది చేసుకోలేదు. గాంధీజీకి మరోవె వైపు డాక్టర్‌ 
దాసిగారు వచ్చి గొడుగు పట్టారు, ఆఅప్పుడప్య ఎడు మాబా స అడ్డంగా 
నున్న కర్రలను డాక్టం క ఉష (ప్రక్కనున్న డేలోకి విసిరేవారు 
1942 ఏ ఏప్రిల్‌లో సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్ఫుతో కాం(గస్‌ తరపున సి. రాజ 
గోపాలాచారిగారు సంప్రదించారు. pee tee en నూచ 
గాంధీజీ నడిగాను. రాజగోపాలాచారిగారిని భారతదేశంలో “రాజాజీ 


4£ జొన్‌ 6, 1942 


అంటారు. ఇండియాలోని అత్యంత మేధావులలో ఆయనవొకడు, గాంది 
జీకి చిరకాల పరిచితుడు, అనుచరుడుకూడాను. గాంధీజీ కడపటి కుమా 
రుడు దేవడాస్‌కు మామగారాయన, క్రిపురాయబారం విఫలమైనప్పటి 
నుంచీ కౌం(గెస్‌ ముసి ంరీగుల ఐక్యత క ఆయన అనేక ఉపన్యాసా 
లిస్తున్నాడు. కాం(గెస్‌వారు పాకిస్ధాన్‌ కు ఒప్పుకోవాలంటున్నాడు. పాకిస్తాన్‌ 
అంహే ముస్లింలకు (ప్రత్యేక స్వతంత్ర రాజ్యముండాలని, నేను గాంధీజీని 
రాజాజీ (ప్రయత్నాలగురించి అడిగాను, “నాకు రాజాజీ ఆలోచనలేవో 
తెలియవు. నేను ఆయనకు విరుద్ధంగా, ఆయన నాకు విరుద్ధంగా వాది౦ 
చడం మాదురదృష్టం. అందుకని మేము యిద్దరమూ వాదోపవాదాలకు 
దిగకూడదని తీర్మానించాను. నిజంలో ఆయన యోచనలేవో నాకు 
తెలియవు” అన్నారు గాంధీజీ. 

“ఆయన చూచనలకు ముభ్యోద్దేశం హిందువులు.._ముస్టి ములు 
కరిసి శాంతియుతంగా పనిచేయగలిగితే సఖ్యత యేర్పరచడంకాదా ?” 
దాను, కాని ఆ సఖ్యత కుదరడం అసంభవం. ఇంగ్లండు అనే 


మూడవశ కి మాన తి చెక్కివున్నంతవరకు హిందువులకు__ముసిం 
బ్‌ «7 


అకు నఖ్యతకుడరడం దుస్వాధ్యం. ఇంగ్ల ౦డు యిక్కడ అధికారంలో 
నున్నంతవరకు మామత వైషమ్యాలు వుంటూనే వుంటాయి. చాలాకాలం 
కితం మింబోపభువు వైస్రాయిగా ఉండెవాడు, ఇంగ్లండు ఇండియాను 
౮ టు నా న్‌. 

Oa 


సరిపాలించడానికి మహామ్మదియులను __ హిందువులను పరస్పరం 


ఫి, 


లో 
దూరంగా వుంచడం అత్యవసరమని ఆయన ఎన్నడో వెల్లడించాడు” 


గాందీతో ఒక వారం 


మంత్రిపదవు 
చేశారని 


చా ఖ్‌ 

rs) 
Perse) హా 
జు య 


జ 


మహమ్మదీయులకు చాలా అన్యాయాలు 


వారు 1937, 1038. 1939లలో 


నా 
= 
et 


£6 జ 
కాంగె 
నున వ 


* 


సైడు 


లలో 


సి ౦లతో 


జ్య 


కాంగసువారు ఎన్నిక సమయంలొ ను 
కట, తతృలిత౦గా కాం(గెస్‌ దిగ్విజయం పొందగలిగిం 


చట. కొని తర్వాత కాం(గెస్‌వారు ముస్లింలతో “మి|శమ 


_ 


ధి 
గ 


మిం 


విన్నానే 1” అన్నా 


న్‌ 


"ఇ 

“3 
గి fe 
3 
స గ్‌ 
38 
y2° 1] 
G3 # 
ఆ యు 
wh 


కి ఫా 
ఇ? 
bs 


(on 


రొ 
చ 


లొ 


_ 
భె నౌ 


మంత్రివర్షా 
న్నినిజ 


nm 
శ | 
od 


ట. ఇవన్నీ నను విన్నమాటలు. ఇ 


సి మలతో 


య? 
షంకూడాను. 


ఆరా గో 
క్‌ 
అద 


అ 


ఎకో 


సింలీగ్‌ (ప్రతి నిధులు 
స) 


ము 


ఎలు లేక పోలేదు. మేము వ 


న్స 
& 
లో 
న 


(ప్రారంభ 


చేతి కీలుబొవ 
డా 


క్‌ు 


అద 
we 


త్తి 
వ్‌ 
అజాణ్‌ 


(శ 


విషయం మాత్రమేకాదు, అవమానకరమై 
ంలీగుడే. ఈ యుదం 


సి 
లం 


స ంచాం— (ప్రయ 


cu 


ని ఆ తపు య 


a జూన్‌ 6, 1942 


మైన కొద్ది రోజులకు లిన్‌లిత్‌గో ప్రభువు మమ్మల్ని అందరినీ న్యూఢిల్లీకి 
ఆహ్వానించారు. బాబు రాజేంద్రప్రసాద్‌, నేనూ కాంగైెస్‌ తరపునవెళ్లాం. 
జిన్నాగారు ముస్ది ంలీగ్‌ తరపున వచ్చారు, మాలో మేము ముందుగా 
మాట్లాడుకొని, వొక సమాధానం యేర్పరచుకొని బ్రిటిష్‌ (ప్రభుత్వాన్ని 
యెదుర్కొందామని జిన్నాగారిని కోరాను. న్యూఢిల్లీలో కలుసుకుందా 
ముని తీర్మానించుకున్నా౦. ఇరుపక్షొలూ.__జన్నాగారు, మేమూ---మాకు 
స్వాత౦త్ర్యంకావాలి అని వై స్రాయిగారిని అడుగుదామని నేను జిన్నా 
గారికి సలహాయిచ్చాను. “నాకు స్వాతంత్రం అనవసరం” ఆన్నారు 
జిన్నాగారు. మాలో మాకు రాజీ కుదరలేదు. వై స్రాయివద్దకు మేము 
మువ్వురం కలసి వెళ్లామని తద్వారా కాం్మగెస్‌, ముస్లింలీగ్‌ లు వొద్దికగా 
వున్నవని చూపించడానికి వీలుంటుందని వాదించాను. జిన్నాగారిని 
నా కారులో రమ్మన్నాను. తుట్ట తుదకు ఆయన కారులో నేనువెళ్ళడానికి 
జిన్నాగారు అంగీకరించారు. కాని వె సాయితో యెవరికివారమే మాట్లా 
డాము. మా అభిప్రాయాలకు భిన్నమైన అభివాయాలను జిన్నాగారు 
వై(నాయివద్ద వెలిబుచ్చారు” అన్నారు గాందీజీ. 

మా షికారు ముగిసింది. గాంధీజీ యింటివద్దకు వచ్చాం. నేను 
అలసిపోయాను. ఇంటి స్తంభాన్ని వొకదాన్ని ఆనుకొని నిలుచున్నాను. 
గాంధీజీ ఆలసినట్టు లేదు. ఆయన మాటలధథోరణి మానలేదు__ోజీవి 
కంలో హిందువులు ముస్లి ములు ఆని రండు (పత్యేక జ డాతులు గా విభ 
ంచడానికి వీలులేదు, ఈ రెండు మతాలవాళ్ళమూ వొ కేజాతివాళ్ళం 


కా 


Ea 


క 


రెండు విభిన్న జాతులవాళ్ళంకాము, ఏ మహమ్మదియుని కుటుంబ చరిత్ర 
"వెతికినా, అతనికి నొక హిందూ నామధేయం వుంటుంది, (ప్రతి మహమ్మ 
కన. వొకప్పుడు హిందువుగా వున్నవాడే. మహామ్మదీయుడం"కే 
మాచేశంలో ప్రత్యేక జాతివాడనికాదు. ఇస్లాం మతాన్ని కలిసిన హిందుప్పు 

6. మత మార్చుకున్నంత మాత్రాన అతనికి ప్రత్యేక జాతీయత 
సంళుడైన వొక కై) స్త్రవమతగురువు మమ్ము అందరిని 


ర్ట 
0 
{ 


జ 


క 
నా శో 
గాంధల్‌ ఒక వాకం 49 


oo 
iy 


సవ మతంలో చేర్చితే అప్పుడు 


(హిందువులను, ముస్టి ంలస్ఫు చై స్ప 
మేము అందరము వొకజాతివాళ్ళం దౌతామా? ఒకప్పుడు నిజంగా రెండు 
ఏఫిన్న శాతులకు చెందినవాళ్నమే అయి శే అప్పుడు వొకజాతివాళ్ళం యెలా 
చొతాము?.... హిందువులు, ముస్లి ములు రెండు భిన్నజాతులకు చెందిన 
వాళ్ళుకారు. అంతా ఒకేజాతికి చెందినవారు. యూరప్‌ [ప్రజలందరూ 
] _ చాలవరకూ ౨ ?న్తవులు, 
జర్మనులు, ఇంగ్లీ షువారు 
39౨ స్రవులే. వారిభాషలో, 
సంస్కృతిలో పరస్పరం 
చాల బాంధవ్యం వుంది. 
అటువంటి చు ట్ట రి కము 
వుండికూడా యిప్పుడు 
వొకరి నొకరు ధ్వంసం 
చేసుకుంటూ వున్నారు, 
ఇండి యాలో హిందువులకు, 
మహా మ్మ దీయులకు 
నామాన్య మైన, తమదైన 
అ. సంస్కృతి సాం [పదాయాలు 
వున్నది. ఉత్తర హిందూస్థానంలో హిందీ, ఉరుదూ భాషలను పొందు 
వులు, ముస్లి ములుకూడా వాడుతున్నారు, మద్రాసు రాష్ట్రంలో హిందు 
వులు ముస్లి ములుకూడా అరవం, తెనుగు మాట్లాడుతారు. _వారెవ్యరికి 
పాందీగాని, ఉరుదూగాని రాదు, మతకలవోలకు కారణం దేవుళ్ళవూరే 
గింపులూ, ఆవులను నరకడమూను. దీనినిబట్టి మతకలహాలు మూఢతణం 
వల్ల కలుగుతున్నవిగాని మా (పత్యేక జాతీయతలవల్ల కాదన సృష్ట 
మౌతున్నది” అన్నారుగాంధీజీ, 
a 





§0 జూన్‌ 6, 1942 


“ఖరే అనే ఆయన వైస్రాయి విదేశాంగ శాఖకు కార్యోడరి, 
ఆయన చాలకాలం పంజాబులో (పభుత్యోద్యోగిగా నున్న బారు, చక్‌ న్‌ 


అనే ఆయన సరఫరా శాఖలో గొప్ప ఉద్యోగంలో వున్నారు. [గ్రామాల్లో 
మత వై షమ్యాలు లేవని వీరిద్దరూ నాతో చెప్పారు గ్రామాల్లో, హిందూ. 
ముస్తి ములు శాంతియుతంగా జీవిస్తున్నారని యితరులు చెప్పగాకూచా 
విన్నాను. ఇదేగనక నిజమై లే చాల గొప్పవిషయం. ఫఘీ దేశంలోని ప్రజలు 
100 8 90 మంది గ్రామాల్లో సీవసించడంపల్ల యిది చాలముఖ్యవిషయం 
అనక తప్పదు” అన్నాను, 

“ఇది నిజమే. దీనినిబట్టి ప్రజలలో విభేదాలు లేవని తెలుస్తుంది. 
రాజకీయ వేత్తలు ప్రజలలో భేదాలు కల్లిస్తున్నారని రుజువుచే స్తుంది 
కూడాను” అన్నారు గాంధీజీ, 

“నేను న్యూ ఢిల్లీలో వున్నప్పుడు వొక హోటల్లో బసచేళాను. 

ae) ng) 
ఆక్కడ ముస్తి ంసోకరు వున్నాడు. అతడు ముసి ంలీగ్‌ సభ్యుడు. పైగా 
య (ap) ద్‌ ల 
పాకిస్థాన్‌ వాది. మహమ్మదీయులు అల్బసం ఖభ్యాకులుగావున్న చోట్ల మాత్ర మే 
హిందూ.-ముస్లి ౦ కొట్లాటలు జరుగుతూ వున్నాయని, హిందువులు 
అల్బసంభ్యాకులు గా పున్నచోట్ల మతకలహాలు లేవని అతను చెప్పాడు” 
ఆని గాంధీజీతో అన్నాను, 

“ఫిషర్‌ గారూ : మీరు మా దేశంలొ చాల కొద్దికాలం వున్నారు. 
వతి విషయాన్నీ మీరు గమనించలేరు. కాని, మీరు శోధించి, మేము 
(కాం్యగెసవార్సు తపాందచాదరిని నడు సున్నామనిగాని, అన్యాయస్లు లఖమని 

pt స య 


తు 


గాని మీకు తోచితే మి అభ్నిప్రాయాన్ని తప్పకుండ వెల డించండి” 
(గా 


8 
అన్నారు గాందీజ్‌, 


2 


డూటాడుతూ గాండీజీ వొక పూరింటికి దారితీశారు. నేనూ ఆద 
at) 
పూరింటివద్గకు వెళ్ళాను. “ఇక్కడ నా రోగులున్నారు' 


టు 
అంటూ గాందీజీ వొకరోగి దుంచందగ్గరికి వెళ్ళారు. ఆ మంచంమీ 


3 


aA 
టు 
: 
ఫ్‌ 
(టై 
(4 


ర 


థె 


జబ్బు మనిషి వొకామె కూర్చునివుంది. గాంధీజీ ఆమెతో ఐదు నిమిషాలు 


శ్‌ జాపి లో 
గాంధితి ఒక వారం స్‌] 


మాట్లాడారు. ఆ కాస్పేపూ వారిద్దరూ నవ్వుకుంటూనే వున్నారు. *ఈ వు 
నావద్ద చికిత్సపొందే రోగులలో ఉత్తయురాలు అన్నారు, నన్నుచూచి 
గాందీజీ. 

డాక్టర్‌ దాస్‌గారు మాతో వున్నారు. గాంధీజీ యేమంటారో విందా 
మని “ఆమను డాక్ట ర్‌గారి పోషణకు వదలివేయడం మేలుకడూ థ్‌ 
అన్నాను, 

“అలాకాదు, వ్యాధి నయంకావడానిక్‌ మూఢ నమ్మకం చాలా 
సాయపడ్డుంది” ఆంటూ గాంధీజీ మరో గదిలోకి వెళ్ళారు. ఆ గదిలో 
యెర్రకాయ్య తొట్ట తప్ప మరేమీలేవు, గాంధీజీ లోపటికి వెళ్ళగానే 
వొకామె లేచి తొట్లలోని బిడ్డ నెత్తుకున్నది. “ఈ శిశువు నారోగిగాదు. 
నా ముద్దుపాపాయి” అంటూ గాంధీజీ ఆ బిడ్డ బుగ్గలంటి చక్కిలిగింతలు 
పెట్టారు. శిశువు నవ్వ నారంభించింది. “ఈ బిడ్డ తండ్రి పళ్చిమో త్ర తర సడి 
హద్దురాష్ట్రంలోని (బ్రిటిష్‌ సై సె న్యంలో వొక సార ద ంటుగా వుంటూ వచ్చాడు, 
లు. కాల్సుమని పై అధికారులు ఆతనిని ఆజ్హాపించారు. అతను 

రాకరించాడు. అందుకు పదహారు సంవత్సరాల శిక్ష విధించారు. అతనిని 
వడలి వేయమని ప్రజలు అనేకఅనీలుపంపారు. అందుచేత, రెండేండ్ల వాడు 
అతనిని ఖై దునుండి విడిచి పెట్టారు ఏ, అప్పటికి ప ఆరుసంన తరాల *క్షననుభ 
వించాడు, ఇప్పుడు మాతో యిక్కడే వుంటున్నాడు” అన్నారు గాందిీజీ 


Ca 


తర్వాత గాందిబ్‌ యింటికి తఈరిగివచ్చాం. 


Nt 


సౌ దె 


నకు యెదుటి యింటిలో గాంధిజీ కార్యదర్భులలో వొతొయవష 
కపరయినా న Ml Mo అనేకమాక్ల 


యింటినుంచి నా బసకువస్తూ ఆయన ns ఆగాను. ముందురోజు 
గాంధీజీ నాతో చెప్పినవిషయాన్నిగురించి(బ్రిటిష్‌ వై న్యాలు ఇండియాలో 
వుండవచ్చు ఆయన అభిప్రాయాన్ని అడిగాను. “నిన్న గాంధీజీ వెజ 


శ్రి జూన్‌ 6, 1942 


వరచిన భావాలు కేవలం కొత్తవి. మాకు అత్యాశ్చర్యాన్ని కల్షించినవి. 
యుద్ధంనుంచి మానవులకు మంచి కలుగుతుందనుకోను. ఏ యుద్ధంలో 
గాని మనం పాల్గొనరాదు” అన్నారాయన. గాంధీజీ నూతన భావాల విమ 
రన యిది. ఆయన గాంధీజీని మహాపురుషుడుగా, బుషిపుంగవుడుగా, 
గురుదేవునిగా భావిస్తూన్నారు. కాని గాంధీజీ నూతన భావాలను విమ 
ర్మించడానికి ఆయన యేమాత్రం వెనుదీయలేదు. దీనినిబట్టి గాంధీజీ అను 
చరులు ఆయనకు వణకేవారు కారని, గాంధీజీ తప్పు (శ్రోవ (తొక్కుతున్నా 
రని తోచినప్పుడు వారు బహిరంగంగా విమర్శిస్తారని తెలు స్తుంది. అనుచ 
కులకు గాంధీజీ సింహస్వప్నంవంటివారు కారు. తర్వాత ఈ కార్యదర్శి 
'పేరేమని విచారించాను, ఆయన పేరు కిషోరీలాల్‌ ఘనష్యామ్‌లాల్‌ మ(మ 
వాలా అని చెప్పారు, 

మధ్యాహ్నం భోజనంచేస్తూవున్నాం. “ఫిషర్‌గారూ! మీ గిన్నె 
యివ్వండి. మీకు కొంచం కూరబెటతాను” అన్నారు గాందీజీ. 

“గడిచిన రెండురోజులలో నాలుగు మార్లు ఆకుకూరలు, కాయ 

కలు తిన్నాను. కాయగూరలు తినవలెనని లేదూ అన్నాను. 

“క్యారగాయలు మీకు సయించవా?'” అని గాంధీజీ (పశ్నించారు. 

“సయించకేం. ఈ కూరగాయల రుచి సరిపడలేదు గాని” అని 
బదులు చెప్పాను. 

“అలాగా ! కావలసినంత ఉప్పు, నిమ్మపండురసం వుపయోగిం 
చాలి” అన్నారు గాంధీజీ. 

రుచిని చంపుకోముంటారా?” అని ఆడిగాను, 

“లేదు, చంపుమనలేదు. ఇంకా రుచిగా చేయుమంటాను”” 
అన్నారు గాంధీజీ, 

“మీ అహింసాతత్వం రుచిని చంపడానికై నా వొప్పుకునేలా లేడే!” 
ఆన్నాను. 

“మానవులు వొక్క రుచినిమాత్రమె చం పేటట్లయితే నెను వొప్పు 
కునేవాజణ్ణ'' అన్నారు గాంధీజీ. 


గాందీతో ఒక వారం ర్‌ి 


నాకు చెమటపట్టింది. ముఖాన్ని, మెడను చేతి రుమాలతో తుడుచు 
కున్నాను. గాంధీజీకో “నేను యీమారు ఇండియాకు వచ్చినప్పుడు...” 
అని ఆగాను. గాందీజీ యేదో నములుతూ వున్నారు. నా మాట విన్నట్లు 
లేదు. అందువల్ల ఆగాను. 

గాంధీజీ నా వైపు చూడకుండానే “ఆ: ఈ మారు మీరు ఇండి 
యాకు వచ్చినప్పుడు ?” అని ప్రశ్నించారు. 

“మీరు సేవాగామంలో యేర్‌ కండిషనింగ్‌ (విద్యుచ్చక్తి 
సాయంతో యిండ్లను, రైలుపెకైలను వేసవికాలంలో చల్లగాను, చలి 
కాలంలో వెచ్చగాను మార్చగల విధానం) నైనా యేర్పాటు చేయాలి, 
లేదా వై స్రాయిగారి భవనానికై నా కాపురం మార్చాలి” అన్నాను. 

తానేమో నా కోరిక నామోదించినట్లు గాంధీజీ “ ఆలాగే” 
అన్నారు. 

భోజనానంతరం కొంతసేపు నిద్రపోయాను. నిద్రలేచిన తర్వాత 
గాంధీజీతో మాట్లాడిన విషయాలు శ్రైపుచేశాను. తదనంతరం సైమన్‌ 
కమీషన్‌ రిపోర్టు దివాను. ఈ ర్త 
నివేదింపబడినది. ఈ రిపోర్టు మొదటిభాగంలో రక 


“ప తులా శ హా Ne | J సిందు బం! ఖీ 
అల్బనంవ్యాకులై న హిందువుల అభ్మిపాయం. సింధురాజ్ఞా9న్ని బౌంచాయి 
నుంచి వేరు పడాలని అక్కడి ముస్తి ములు ఆందోళన చేస్తున్నారు. 

ae pe + | 
ఈ ఆందొళనకు కారకాలు, డానికి డోహాదమిచ్చేవారు సింధురాష్ట్రంలోని. 
ముసిములు కారు, ఇతర ప్రాంతాల్లోని మహమ్మదీయ నాయకులు యో 
“సహో. 

ఆందోళనను సాగిస్తున్నారు. బెలుచిన్లాన్‌, పళ్చమోత్తర సరిహద్దు 

ప ph అ 
రాష్ట్రము, వంజాబులతో ముస్లి ములు బహుసంఖ్యాకులు. ఈ రాష్ట్రాల 
నానుకునివున్న సింధురాష్ట్రిం చొండాయినుంచి వేరుచేయబడి స్వతంత్ర 
మెతే, యీ నాలుగు ప్రాంతాలూ మహమ్మదీయ ప్రాంతాలుగా (బహూ 
on 


స్ట్‌జ్లీ జూన్‌ 6, 1842 


సంఖ్యాకులు ముస్లి ములు గనుక వుంటాయని, హిందువుల ఆధిక్యత 
అ స్తమిస్తుందని ముస్తి ముల నమ్మకం.” 

మధ్యాహ్నాం నియమిత సమయానికి గాంధీజీని కలుసుకున్నాను, 
సైమన్‌ రిపోర్టునుంచి పై విషయాన్ని ఆయనకు చదివి వినిపించాను. 
రిపోర్టులోని యో ఘట్టం గాందిజీ (పొద్దున చెప్పినమాటలను రుజుపు 
పరుస్తూ వున్నదని వొొప్పుకున్నాను. ముస్తిం (పజలకన్న ముస్టిము నాయ 
శులే దేశవిభజనకు యెక్కువ ఆందోళన చేసేవారని దీనివల్ల స్పష్టమౌతూ 
వున్నదని గాంఢీజీతో అన్నాను. 

“రాంస్ట్రు” అన్నారు గాందీజీ. 

“ముస్తిం నాయకుల భయానికి (హిందువులు తమ్ము అణగ 
(ద్రొక్కు-దురని) యేమైనా ఆధారంవుందా? హిందువులు తమ్ము అణగ 
దక్క (ప్రయత్నిస్తున్నారని ముస్తి ము ప్రజలకన్న హెచ్చుగ ముస్లిం 
నాయకులు అనుమానించి వుండవచ్చు. మహమ్మదీయులమీద ఆధిపత్యం 
సంపాదించాలని హిందువులు (పయత్నించలేదని మీరు నిష్పాక్షికంగా 
చెప్పగలరా?” అని ప్రశ్నించాను. 

"ఆత్ర డక్కడ వ్యక్తిగతంగా కొందరికి చెడ్డత ౦౦పులు వుండ 
వచ్చు. కాని కాంగెస్‌ సంస్లకు.__హిందువులు ముస్లి ముల నణచవఒనన్న 


ఖు 
జెడుతలంప్ప లెదు. రాహాిలకు వీఫ్‌ నంత స్వాతంత్ర్య మివాగలి,. పాంస, 
ఓ యూ ంఎ 
చొరన్యం, ఆధిపత్యం మొదల న దురాశకు వివోధిని నను. తమ (ప్రజను 
అనో ఇ ర ఇ” లో 
గాని యితర రాజ్యాలనుగాని అణగడడొక్కా (ప్రయత్నించే ముష్క్టరబల 
ప్రభుత్వాలతో నాకు నమ్మకంలదు. అలాంటప్పుడు నేను హిందువుల ఆడి 
హ్‌ న. 


త్యానికి యెలా అంగీకరిస్తాను 2 “హాంచూ ఆధిపత్యం అన్న 
నినాదం, ముస్లిం (ప్రజలలో పలుకుబడి సంపాడించను ముసెం నాయకులు 
ప్‌. 
లవదీసిన [ప్రచారక పదం" అన్నారు గాంధీజీ, 
“కాంగైస్‌ పార్టీనిగురించి మిమ్ము అనేక (ప్రశ్నలు ఆడగవలయు 
న్‌ ర నన గర శక్తా కాం న్‌ ళు ఇదు 
సని వున్నాను, కాం[గె. పార్టి అల లలి ధనికులై న ప అసరు ce 


గాంధీతో ఒక వారం ర్‌5్‌ 


చేతుల్లో కీలుబొమ్మ అనీ, మీరు బొంబాయి మిల్లు యజమానుల చెప్పు 
చేతుల్లో వుండడంచేత వారు మికు కావలసినంత (దవ్యసహాయం చేస్తున్నా 
రసీ గొప్ప గొప్ప బ్రిటిష్‌వారు చెప్పగా విన్నాను. ఈ మాటల్లో యేపాటి 
సత్యం వున్నది 2?” అని గాందీజీని ప్రశ్నించాను. 

“మీరు చెప్పినవన్నీ నిజమె. దురదృష్టవశాత్తు మేము ధనికుల 
మీద ఆధారపడుతున్నాం. కాం(గెస్‌ కార్యక్రమాన్ని జయప్రదంగా సాగించ 
గలిగినంత డబ్బు కాంగ్రెస్‌కు లేదు. ఆరంభంలో ప్రతి సభ్యునివద్ద 
సాలుకు ఎనిమిది సెంట్లు (నాలుగణాలు) వనూలుచేయాలనుకున్నాం. 
కాని ఆ డబ్బు చాల్లైదు. మా తొలిపయత్నం కొనసాగలేదు” ఆన్నారు 
గాందీజీ, 

“కాంగెస్‌ ఖర్చులో మెన్నోవంతు భనవంతులనుంచి వస్తుంది?” 


ఛనికులే భరిస్తున్నారు. కుక్‌) ఉదాహరణ 
చూడండి ఈ ఆ గోమంజకో ప్రస్తుకి ంకన్నా సేదజీవనాన్ని మేము గడప 


ఓ 
గలం. ఇంకోకన్నా తక్కువ డబ్బుతో ఆశ్రమాన్ని సాగించగలం. కాని 
ఆంత నిరుపేద జీవనాన్ని మేమిష్పుడు గడపడంలేదు. ఈ ఖర్చులకచ్య్యే 
డబ్బు మా భవిక మిత్రులు యిస్తునా “ఎరు” అన్నారు గ గాంపెజే. 


“ధనికులనుంచి కాంగెస్‌ ద్రవ్యసటోయం పొందుతూంది గనుక 


“అటువంటి సహాయానికి మేము కొంత బుణపడిన'క్లే, ఈ బుజం 
పెకి అగుపడేడికాదు. నిజంతలో, యీ ధనిక మిత్రుల Ses 
స్‌ను యేమా మార్చలేదు. ఈ ధనికులు, వొక్కాక్కప్పుడు, 

ఆ న సంపూర్ణ స్వాతం|త్యాన్నిచూచి భయపడుతున్నారు” 


“కాదిరోజుల!కితం “హిందుసాన్‌ అము” (ఢిల్లీ నుంచి వెలువడే 
ఇ షా చు యా ట్‌. 


ఫ్‌$ీ జూన్‌ 8, 1942 
ఆంగ్ల దినపత్రిక లో యీ వార్తను చదివాను._“జీవితావ సరాలు (ప్రియ 
మైనాయని బిర్లాగారు తమ నేతమిల్లులలో (శ్రామికుల కూలీలు హెచ్చిం 

చారు.” ఈ వొ దా రతోబాటు పదత్రికాధీపతులు తమ వ్యాఖ్యానాన్నికూడా (ప్రక 


టించారు.._“ఏ యిత రమిల్లు సొంతదారుడు (శామికులకు యీపాటి 
సాయంచేయలేదు.” “ద హిందూస్తాన్‌ మెము” కౌంట(గెస్‌ పత్రిక కదా? అని 
ప్రశ్నించాను. 


“కాడు, కదు. “హొ ందుస్టాన్‌ మెమ్సు' కేవలం బిర్లాగారి సొంత 
సొమ్ము” అంటూ నవ్వారు స త “నా కడపటి డు ఆ పత్రికా 


సంపాదకుడు గనుక మీరు నన్ను యీ (ప్రశ్న ఆడిగారనుకుంటాను. 
ఆ వార్తలోని విషయాలు నిజమే. కాని, ఆపత్రికకు కాం(గైెసుకు సంబంధం 
లేదు....కాం(గెస్‌ ధనికులమీద ఆధారపడి వుండడం నిజంగా మా దుర 
దృష్టం. “దురదృష్టం” అంటున్నాను, అంతేగాని, కాంగాస్‌ కార్య 
కమంతో వారు జోక్యం కలుగజేసుకోరు” అన్నారు గాంధీజీ. 

“సాంఘిక సమస్యలను, ఆర్థిక సమస్యలను నిర్ల ర్ల త్యపరచి కేవలం 
జాతీయత మీదనే మీదేశప్ప దృష్టి నంతా కేంద్రీకరించడం యీ ధనికుల 
జోక్యంవల్ల నే గడా ? అని (ప్రశ్నించాను. 

“కాదు. కాంగెస్‌ తరచు సండితనెహూ (పోద్బలంమీద అభి 
వృద్ధికి దోహదమైన సాంఘిక, ఆర్థిక కార్యక్రమాలకు పూనుకుంది. 
ఈ కార్యక్రమాలను గురించిన కరపత్రాలను మీ కిసానూ అన్నారు 
గాంధిజీ. 

“క్యు సాంఘికంగా వచ్చేమార్పులన్నీ యెన్నడో మీకు స్వరాజ్యం 
వచ్చినప్పుడు ఆచరణలోకి వచ్చేవేగదా”” ఆన్నాను, 

“కాదు. స్వరాజ్యం వచ్చినప్పుడుగాదు. రాష్ట్రాంలలొ కాం(గెస్‌ ఆఢి 
కారంలోవున్నప్పుడు (18871888) కాం(గెస్‌ షం త్తు అనేక సంస్క 
రణలను అమలులో పెట్టారు. కాంగైస్‌ మంత్రులు రాజీనామా లిచ్చిన 
తర్వాత బ్రిటిష్‌ అధికారులు ఆ సంస్కరణల నన్నిటినీ రద్దుచేశారు, 


గాందీకో ఒక వారం గ్ట్‌7 


(గ్రామాల్లో, పాఠళాలల్లో, అనేక యితర విషయాల్లోగూడా సంస్కరణ 
అను తీసుకొ నివచ్చాం*ో అన్నారు గాందీజీ, 

“మీ (గ్రామాలలో రైతులు, పుట్టుటనుంచి గిట్టుటవరకు, వడ్డీ 
వ్యాపారికి (షాహుకారుకు) బుణపడి బాధపడుతూ వుంటారనీ, యిది 
భారతీయ దుర్గతికి ముఖ్యకారణమనీ విన్నాను. ఈ విషయాన్నే సైమన్‌ 
రిపోర్డులోకూ డా చదివాను. ఇక్క_డ మీదేశంలో యెటువంటి పరిస్థితులు 
వున్నవో అటువంటి పరిస్థితులే వున్న యూరప్క దేశాలలో ఎక్కువ 
వడ్డీలను దోచుకుంటూన్న షాహుకారులను నాశనంచేయడానికి జొదార్య 
బుద్దిగల (ప్రజలు, (ప్రభుత్వాలు భూమి తనఖా బ్యాంకులను స్థాపించారు. 
మీ ధనిక మిత్రుల్లో కొందరు భూమి తనఖా బ్యాంకులను యెందుకు 
న్థాపించకూడదు ? డొన ధర్మబుద్దితో గాదు, కేవలం వ్యాపారదృష్టితో 


వీటిని స్థాపించవచ్చు! సాగించవచ్చు. నూటికి 40 నుంచి 70 వరకు సాలు 
వడ్డీ సంపాదించే బదులు, నూటికి రెండు లేక మూడు సాలువడ్డీ మాత్రమే 


దోరుకుతుంది. వారి డబ్బూ క్షేమంగా వుంటుంది. కొద్దిలాభం సంపా 
దిస్తారు. చేశసవా చేసినవా రౌతారు” అన్నాను. 


జట్‌ ఇ $9 జి అదో 
ఎంచేత ఇ అనీ [పళా ంచాను 
ww మెం 
శత “న ల! ఈ ష్ష్‌ ME హ్‌ గార (స్ట కక రో హ్‌ 
ర తులు తవు జాకీలు తీరారు గనుక” అన్నారు గాంధీజీ. 
రం శ a 
క Cal 


కొద వడ్తీక్‌ అపు pees తనకు లాభకరమని రెతుకః 
ళు c 4 Gs 

కాదా?” ఆని ప్రశ్నించాను. 

పారం మా దేశంలో చాల పురాతన సంస్థ, తరతరా 

లుగా సాగుతూవున్నడి. ఇడి (గ్రామాల్లో స్థిరంగా పొదుకుపోయిందీ. 

మాకు స్వాతం[త్యం రానిది మీసలహా అనుసరించను వీలులేదు” అన్నారు 


గాందీజీ. 


వ్‌ర్రి జూన్‌ 6, 1242 


“స్వతంత్ర భారతములో యెటువంటి మార్పులు జరుగుతవి + 
చైతుల స్థితిని ఆభివృద్ధి పరచడానికి మీ కార్యక్రమం యేమిటి?” అని 
ఇపశ్నించాను. 

“భూములను రైతులు తమ సొంతం చేసుకుంటారు. మీరు 
భూములను అపహరించండి* అని మేము రై తులకుచెప్య నక్క_రలేదు. 
వారే కాజేసారు” అన్నారు గాంధీజీ. 

“భూములకు బదులు, వారు, భూస్వాములకు డబ్బు యిన్తారా ?” 
ఆనీ ఆడిగాను, 

“ఇవ్వరు. ఆర్థికంగా ఆది పీలయే్య పనిగాదు. ధనిక మిత్రులకు 
మేము బుణపడి వున్నాము. మా అభిపాయాలను బహిరంగంగా చెప్పు 
తూనేవున్నాం. (ప్రతిగామం తన స్వతంత్ర జీవితాన్ని సాగించగల స్వయం 
పాలక సంస్థ బౌతుంది'' అన్నారు గాంధీజీ. 

“కాని అప్పుడు జాతీయ (ప్రభుత్వం వుంటుందిగా ?” అన్నాను. 

“జాతీయ (ప్రభుత్వం వుండదు” అన్నారు గాంధీజీ, 

“రైలు మార్గాలను, బలిగాఫ్‌ శాఖను తదితర విషయాలను 
పరిపాలించడానికి జాతీయ పరిపాలక విధానం వొకటి వండవలెగదా ౪” 
ఆన్నాను, 

* చూ దేశంలో వై లుమార్షాలులేవని నేను కంట తడిదైనా పెట్టను” 


గాంధీతో ఒక వారం 59 


వంటి మహత్తర నిర్మాణాన్ని యే (గ్రామం నెరవేర్చగలదు * అని 
ప్రశ్నించాను. 
“ఆ: సుక్కూర్‌ బరాజ్‌ మాకెంతో ఆశాభంగం కల్గించింది. 
సింధుతాష్ట్రం అంతను అప్పులపాలు చేసింది" ఆన్నారు గాంధీజీ. 
“కాను, ఆ విషయం నాకూ తెలుసు. కాని కావలసినంత వీడు 
భూమిని సాగుకిందికి తెచ్చింది. ప్రజకు మహోపకారి ఆయిందిఅన్నాను. 
“నా భావాలు యెలావున్నా కేంద్ర (ప్రభుత్వం యేర్ప్చడుతుందని 
నాకు తెలుసు. ఏది యెలావున్నా పాశ్చాత్య ప్రజాస్వామ్య పద్ధతిలో నాకు 
నమ్మకం లేదు” ఆన్నారు గాంధీజీ, తల వూపుతూ. 
ఈ సంభాషణను న. కోర్కెతో “మరి ఇండియా 
యేం చేయాలని మీ వుద్దేశం ఇ? ని (ప్రశ్నించాను, 
7 00,000 ర (ప్రతి (గ్రామం ఆగామ 
వాసులందరి యిష్టానుసారం పరిపాలింప బడుతుంది. ప్రతి గామీణునికీ 


“ఇండియాలో ౫ 


యెన్నిక హక్కు వుంటుంది. కాని, దేశపరిపాలనలో 40 కోట్ట ప్రజకు 
40,00,600.000 వోట్టుండవు. 7,00,000 [గ్రామాలకు గ్రామానికి వొక 


ర క న షు 
వొటు చప్పున దెళో వ్యపహారాల అను తీర్మానించను హక్కు వుంటుంది. 
(గ్రామాలు తవు జిల్లా (ప్రభుత్వాలను న ౦టపి. ఆ జిల్లాప్రభుత్వాలు 
సలా. 
ఇ! క్‌ ఇట గ ్య ఇ ~~ శాస్ర జ 
రాష్ట్ర పభుత్యాల 3 రాష్ట్ర రొ ప్రభుత్వాలు డే జ క్ష 


(న్న 
అనారు గాందచిజీ. 


“ఆ విషయం నాకు తెలియదు. ఉన్నా ఫరావాలేదు” అన్నారు 
నర్‌! గాండజి, కాం గనిను గురక రక 
ఐం, గస సేం తను సంస్థ ఆడ Were! 


డ్‌ ఇ వి బ్య పాయు శ్‌ జ 
సర్‌ వింద్‌ ఆస యిరువురు ఆంగ నచయితలు 1 ర్‌? 
టె ౧౧ ఎవ 


60 జాన్‌ 6, 1942 


వొకటి వ్రాశారు. ఆ పుస్హకంపేరు “ఇండియా. ప్రజాస్వామ్యం.” 

ఆ పు సకంలో, 1989 లో కాంగెస్‌వారు మం[త్రిపదవులకు రాజీనామా 
అవే 

యిచ్చినప్పుడు ప్రజాభిప్రాయాన్ని గమనించలేదని, జిల్లా కాంగ్రెస్‌ నియం 

తల ఆజ్రల (ప్రకారం రాజీనామా యిచ్చారని కాంగెస్‌ సంస్లమీద జేరాదో 

జ థి 
పణ చేశారు” అన్నాను. 

“అది కేవలం అబద్దం. తీర్మానాలన్నీ లండన్‌లోని హౌస్‌ ఆఫ్‌ 
కామన్స్‌ (ప్రజాప్రతినిధి సభలో చేయబడుచున్న వా ? లేక పార్టీల సమా 
వేశాల్లో, లండన్‌ క్షబ్బులో చేయబడుచున్నవా ? కాంగెస్‌ అధికారు 

గ ౧ 


రి 


ne; 


కాం(గైస్‌ సభ్యులచే యెన్నుకొనబడినవారు. కాంగెస్‌ మంతులు కాం(గె 


ఓ] 


సభ్యులు. కనుక కాం్మగైెస్‌ సిద్దాంతాల (ప్రకారం నడుచుకుంటారు. (బ్రిటన్లో 
ప్రజాస్వామ్యం మకా పనిచేస్తూవున్నదీ, నర్‌ సామ్యూల్‌ హోర్‌గారు 
(1935 లో ఇండియా కార్యదర్శి) కొన్ని విషయాలు నాతో చెప్పారు” 
అన్నారు గాంధీజీ. 

“బిబిష్‌ రాజకీయవే_త్తత్లో సర్‌ సామ్యూల్‌ హోర్‌గారు మీకు 
చాలా యిష్టులువలె వున్నదే ?” అన్నాను. అందరం నవ్వనారంభించాం. 

“ఆయన యెంతటి మనిషియో నాకెప్పుడో తెలుసు. అమెరికా 
విషయాలు తెలిసిన మీదోటివారికి ప్రజాస్వామంలో మోసమెంత వున్నదో 


నో 


చెప్పవలెనా ? సఇఠతం[త భారతము (ప్రపంచంలోని యితర దేశాలవళె 


యి Ra 
కమం కోరు... వర వతనతో ఈ త పధం మటు కక 
నడుసుందనుకొోను, కళ వివానంలొ కొత్త పంధాల ము (ప్రపం 


a 
“మీతో కొద్ది నిమిషాలు సుభాస్‌ చంప్రబోస్‌గారిని గురించి 
మాట్లా డవలసి వుంది. బోస్‌ విమాన అపాయంలో మరణించారని వార్త 
జ అబద్దమని తేలింది)” మీరాయన తల్లీ 
హూ తంతి గంపారు. ఈ విషయం వినగానే 


లో 
ఈ) 
Us 
హొ 
ప 
0 
gy 
© 2 
(21 
(1 
లీ 

ర 


వ. . 3 
“తర్వాక అబద్దమని తలినవార్రను బటి, తొందరపడి సంతాపాన్ని 


వబ 


అని గాంధిజి ప్రశ్నించారు. 


PL 
(oN 
ధ్‌! 


శో 


రకం 


లిబుచ్చాననియా మీ ఆశ్చ 


తాలం! 
ఛో 


ల్‌ న జ్‌ 
. ఆ డేశంతో సంబంధం కలిగ 


టు 
జర్మ వెళ్ళ 
సంతాపం 


డాని 
Au CU 
(ae 


చు 
చు 


“కాదు కాదు, 


జీ 


కి మరణానికి మెరు 


ఆజా) 


జో 


మ్య 


స 
యయా 


[i 


ము 
మిచ్చాను. 


Cu 


నుసంతాపం 
తపం 


శ 
యు 


మ్మకం. 


తముడనిీ నాన 


షు 
అబు 


జ్‌ 
నఖ 
Ce 


4 


m 
యు 


అల్‌ 


కద భక్తు 
వెలిబుచ్చడానికి కారణం యిడి. ఆయన పొరబడి వుండవచ్చు. 


(తోవ తొక్కి వుండవచ్చు. 


పొరబడినాడని 


ల ఈ 


భా 


ధ్‌ 


J 
$y" 
“4 


గో 
4 


wv * 


” 


al జో 
Ae a శ శ ల. 
ల్‌ గల్‌ రోలే నలల ADEE లలో / 
క జ్‌ 
న. 
జ్‌ ళు 


bt 


గ 
స్త 
63 
Ww 
fe 
D 


అయం 


దిరించాను 


* 


ewe 


అద్య తడు. 


గెస్‌ 


| 


కం 


ఆడు 


రు 
cn 


యా 


డుమా 


అ 


క 


సండాౌ, 


భా 


యె 


Pa 
ఇ 


ha 


ను 


నౌ ఆకిపా 


ఖీ 


డాను 
(క 


సతి 


ర్‌ 
ళో 


నో 


భి పాయా 
న్నా 


హ్‌ 


1 


ద్‌ 


ఎన 


mnt 


శ) 


Ca 
డా అట 
“ 


ts 


రుభ్యము 
ద్యత్లు 


rad 


న 


ఆయ 
రష్యాకో 


నాడు. 


ఆ 


మెరికాకో, 


ఆః 


సాయంచేయు 


ఇండియాకు 





ట్టి 

a} 

0౮ 
13 a 
ww 3 8 
a yi & 
pra 3g 9 
Bae 
<< 9 
BE 
a ot 
3 బో 48 


£2 జూన్‌ 6, 1042 


“వ్యక్తులు, జాతులు యితరదేళాలకు స్వాతంత్ర్య సాధనలో సాయ 
పడిన నిదర్శనాలు చరిత్రలో యెన్నో వున్నాయి, బ్రిటన్‌ నుంచి స్వాతం 
(త్యం సంపాదించ (పయత్నిస్తూన్న అమెరికాకు నాయపడడానికిఫాన్స్‌ 
నుంచి లఫెట్టి అమెరికాకు వెళ్ళాడు. మొనమొన్న స్పెయిన్‌లో (పేజా 


po 
స్వామ్యాన్ని నిలబెట్టడానికి చేనవేలు అమెరికన్లు ప్రాణార్న అర్పించారు” 
అన్నాను. 
న్చిర్టై మ వ్య కోలు త్యాగాలు చేశారు. కొని అమెరికా ఇంగండుకు 
PR.) (ap) 
చేసి నిరంకుశంగా వరిపా 


మిత్రరాజ్యం. ఇంగండు మమ్ము బానిసలను 

ల, 
లిస్తూంది. ఫొసిస్టులను వోడించిన తర్వాత ప్రజాస్వామ్యాలు (అమెరికా, 
pa ళు వ్‌ 

శ్‌ అర రాం, అర దూ, అర అవ న్‌ ఇ త టా, జ గార 
ఇంగ్లండు మొదలై న ముత్ర రాజ్యాలు) (ప్రఒంచాన్నిి నుంచికి మ ర్వగల 
వని నాకు నమ్మకంలేదు. నేటి ప్రజాస్వామ్యాలు యుద్దంలో గెలిచిన 
మరునాడు యిప్పటి భాసిస్టులవలె నిరంకుశం కావచ్చు" నన్నారు 
గాందీజీ. 

“ఈ విషయంలో మన యిద్దరి అభిప్రాయాలూ యేకీభవించవు. 
సాంఘిక సమస్యలను మరిచిపోయి అహర్నిశలు భారతీయులు తమ 
స్వాతంత్ర్య సమస్యనే యోచించడం శోచనీయం. జోస్‌గారు యింకా 
యవ్వనంలో వున్నారు. మహత్తర కార్యాలను సాధించగలరు. ఆయన 
జర్మనీని చూచి ఫాసిజంమిద వ్యామోహం చెంది, ఇండియాకువచ్చి (బిటిష్‌ 


వారిని తరిమి మి దేశాన్ని స్వత౦ (త్ర దేశంగాచేసి భాసిస్టురాజ్యంగా మార్చ 


_ వ్‌ ర్‌ నీ కా అల వ్‌ చు ఈ ఇ ఎత 
వచ్చు, అసాండు దురు (టబెటిష పరిపాలనకను. నికొషమున పరిపాలన 
దల యం రు 


(క్రింద కృశించవలసి పుంటుంది” అన్నాను, 


చు 
యాలో మేము నిత్యమూ యీ బిట్‌ష్‌ ఫాసిస్‌ శ క 


వ చ 


ws way భా సా యా వా న్‌ సరు [న్‌ న్లో 
స్తూవున్నాం, చు స్తూవున్నాం. ఈయుద్దంల్‌ గెలువడానికి తాము అర్హు 


“ టిటిష్‌ పరిపాలనలో [ప్రబలమైన ఫాసిస్లు వీజాలువున్నాయి. ఇండి 
కల ప్రాభవాన్నే అనుభ 


లని, యుద్ధానంతరం ప్రపంచాన్ని మంచి దశకు తెసాకని యిస్పుడే 
PURE 2 ) 


రుజువు చేయాలి. అలా రుజువుచేయ దలచుకున్న భారతదేశంలో తమ 


గాంధీతో ఒక వారం 68. 


అధికారాన్ని విసర్జించి ఆత్మశుద్ధి చేసుకోవాలి. మీ అధ్యక్షుడు (రూజ్‌ వెళ్ట్‌ ) 
నాలుగు స్వాతం [క్ర్యాలనుగురించి మాట్లాడుతూన్నాడు. ఈ నాలుగు 
స్వాతం (శ్ర్యాల్లో స్వతంత్రంగా వుండడానికి అవసరమైన స్వాతంత్ర్యం 
యిమిడివుందా? జన్మని, ఇటలి, జపానులలో ప్రజాస్వామ్యం కోసం మేము 
పోట్లాడవలెనట. మాకు ప్రజాస్వామ్యం లేనప్పుడు యెక్కడో ప్రజాః 
స్వామ్యంకోసం మే మందుకు పోట్లాడుతాం?” అన్నారు గాందీజీ, 

అంత బ్లో ఇంటర్నేషనల్‌ స్యూస్‌ సర్విస్‌ (ఆంతర్జాతీయ సమా 
చార సమిళ్సికు చెందిన ఛాప్లిన్‌, “మైమ్‌,” “లైఫ్‌” అను అమెరికను 
పత్రికలకు విలేఖరియైన బెల్హన్‌ వచ్చారు. బెల్‌ డన్‌ చై నాలో చారాయేండ్లు 
గడిపినవాడు. ఈ మ మధ్యనే 'జనకలో స్టిల్‌ వెల్‌ సై సై న్యంతో బర్మాను౨చి ఇండి 
యాకు వచ్చి చేరాడు. వీరిద్దరు గాంధీజీతో మాట్లాడడానికి వచ్చారు. 
వారి సంభాషణ వినదలచుకుంటే ఆగమని అన్నారు గాందీజీ. వారిద్దరినీ 
చూచి “మీరు నేలమీద కూర్చోగలరా ౩” అని గాంధీజీ అడిగారు. po 
నేలమీద కూర్చున్నారు. “ఒక అమెరికన్‌ నన్నింతసేపూ శల్యపరీక్ష 
చేశారు. ఇక పే పరీక్షను మొదలుబెట్టండి” అన్నారు, దారి నుద్దేశించి 
వారిద్దరిని 


బే 
CG 
fh 
ల 
బే 
గ్ర 
(| 
-j 
G 
fp 
yen 


అరగంటసేపు మాట్లాడారు. తరా 


రాత్ర 
దు 
సక రజ “కలాం సా తకు లా ను నం అక జావ ద వారు 
బూ అణు Creu లుక్‌ డాబాయుచబ్యా mM OME NM ఖా కహ సక 


డక్కడ గాందీజీ _రిద్దిసున్నారు. నేను గాంద్‌జీ నడిగిన 
ప్రశ్నలు యీ దిగువన ఉ 


64 జాన్‌ 6, 1942 


a) 


పియమైన గాంధజి, 

గడచిన కొద్ది జాలలో మన యిర్వురి సంభాషణల నాధారంచేసుకొని యీ 

దిగువ (ప్రశ్నలను మీకు పంపుచున్నాను. వీటికి పూర్తి జవాబిసారని నమ్మకం. 
ఈ చను వతీసుకున్నందుకు తమింతురుగాక, 

(1) ఇండియానుంచి వెంటనే వైతొలగమని (బైిటిష్‌ (ప్రభుత్వాన్ని మీరు కోర్తు 

న్నారు. బిటిష్‌వారు వెళ్ళిన వెంటనే జాతీయ (ప్రభుత్వాన్ని భారతీయులు 

సావించగలరా =? ఆశ్తైర్చమ జాతీయ (పభుత్వంలో యేయే పార్టీలు, యేయే 


యు శం 


ర్త 


ముఠాలు పొల్గొంటవి 2 

(2) ఆలా యేర్పదే భారత జాతీయ (పభుత్వం, మితరాజ్యాలు మీ దేశాన్ని మూల 
స్థానంగా నుంచుకొని జపాన్‌మీద, యితర అశరాజ్యాల మీద యుద్దం 
సాగించడానికి అనుమతిస్తుందా ? 

(9) ఫాసిస్ట్‌ దుష్టశక్తుల నెదిరి మ్మితరాజ్యాలు చేస్తున్న యీ యుద్దానికి జాతీయ 
(నభుత్వం మరేవిభంగా సాయపడగలదు ? 

(4) మి(త్రరాజ్యాలకు భారత దేశానికి కలిగే యీ పరస్పర సంబంధం వొక వొడం 
జడికగా, లేక ఒక వరస్పర సహాయ సంధిగా న్టిరపడవలెనన్న కోర్కె. 


వ 


అంకుండా ? 
విధేయుడు 
లూయీ ఫిషర్‌ 
తన సమాధానాలకు గాంధీజీ “ముఖ్యమైన ప్రశ్నలు” అన్న 
శీరిక నిచ్చారు. ఈ (ప్రశ్నలు-_సమాధానాలు 14.8. [1842న “హరిజన్‌'లో 
చ 
(పచురింపబడినవి, 
నా నూతన (ప్రతిపాదన (క్విట్‌ ఇండియా. బ్రిటిష్‌వారు మా డేళం వదలి వెళ్ళాలి) 
ను గురించి వొక మిచడ్రుడు నాతో చర్చించాడు. మా చర్చలు యింతవరకు 
వొక స్థిరరూవం వా తాన తన సందేహాలను [ప్రశ్నలరూపంగా స్పష్ట 
పరచుమని ఆ మితుణి కొరాను. అతను వొప్పుకొని యీ దిగువ (ప్రశ్నలు 
అ 


(1) ప్రేక్ష వా-ఇందియానుంచి వంబనే వెళ్ళుమని (బైటిష్‌ ప్రభుత్వాన్ని మీరు 
కోరున్నారు. వాడు వెళ్ళినవెంటనే జాతీయ [ప్రభుత్వాన్ని భారతీయులు సాదించ 
థఖ 


గాందీతో ఒక వారం 65 


గలరా? అట్లు యేర్పడు జాతీయ (ప్రభుత్వంలో యేయే పార్టీలు, యేయే ముఠాలు 
పాల్గొంటవి ? 
సమూధానం;-_నా ఉపపాదన కేవలం బౌక్క్ళ_రికి ((టిటిష్‌ వారికి చెందిన దే. 
ధారతీయులు యేంచేస్తారు ? యేంచేయరు? అన్న విషయాలతో నిమిత్తం 
లేకుండా (బ్రిటిష్‌ పభుత్వం తన బాధ్యతను నెరవేర్చాలని నా కోరిక. బ్రిటిష్‌ 
వారు వెళ్ళిపోగానే కొంత అల్ల కల్లోలం జరగవచ్చని నా వూహ. కాని, వారు 
న్మక్రమ పద్దతిని వె శే వెంటనే నేటి (ప్రజానాయకులనుంచి వొక తాత్కాలిక 
'వభుశ్వాన్ని యేర్పాటుచేయ వీలౌతుంది. లేక మరొకటి సంభవించవచ్చు. 
దేశం, జాతి విషయం గమనించకుండా కేవలం స్వలాభాపేకతో (పవర్హించే 
వారు కొందరు యేకమై దుష్టశక్తులను వశపరచుకొని, యేజో వొకవిధంగా 
ంచ్చోటనో వొకచోట అధికారాన్ని హా స్తగతం చేసుకో (పయత్నించ చదవచ్చు. 
ని మా దేశంనుంచి (బిటిష్‌వారి అధికారం వూ ర్రిగా, సక్రమ పద్దతిని 
వెడలిపోతే తెలివిగల చదేశనాయకులు తమ జాధ్యతను గు “రిస్తారని నా 
నమ్మకం. తమ భేదాలను తాత్మా_లికంగానెనా మరచిపోయి వొక తాక్కాలిక 
(పభుత్వాన్ని స్థాపిస్తారని నా నమ్మకం. దేశీయ నాయకులందరు కూడి యేదో 
యేర్చాటుచేయ [ప్రయత్నించినప్పుడు యీ నాయకులనుండి నహ 
పొార్టీలనుగాని వేరు పరచి దూరంగావుంచే అధికారక క్రి యే యేది వుండదు. 
న వ్యక్తులకు = పార్టిలకుగూడా వోపిక అలవడుతుంది. అటువంటి పరి 
నీతులు యేర్పడినపుడు బహుళ కాం(గెస్‌, ముస్లింలీగ్‌, స్య దేశ సంస్థా నాలు 


pat 


ke 


యూ మూడు సంస్థల (పతినిధులు సం|పడించి తాత్కాలిక (పభుత్యాన్ని 
యేర్చాటు చేయవచ్చు. ఇవన్నీ కేవలం వూహ లే. 

(2) [(పళ్న---అలా యేర్చడే భారత జాతీయ (ప్రభుత్యం మీ దేశాన్ని మి(తరాజ్యాలు 
మూలస్టానంగా నుంచుకొని జపాన్‌ మీద, యితర అక్షరాజ్యాలమీద యుద్ధం 
నాగించడానికి అనుమతిస్తుందా ? 

సమాధానం:---జాతీయ్మ పభుత్వం యేర్పడిన దనుకుందాం. ఆ జాతీయ' (పభుత్వం 
బే ననుకున్నరీతిని పనిచే స్తే (ప(పధమంగా మితరాజ్యాలతో సంధిచేనుకుం 
టుంది. మా దేశ Bee & నిమిత్తం ఆ(కమణి నెదిరి పోరాడను యీ సంది 
అవసరం. ఫాసిస్టు స దేశాలతో ఇండియాకు యెటువంటి సంబంధమూ 
వుండదు. నై తికంగాకూడా మి్మతరాజ్యాలకు భారతదేశం  సాయవడవలసి 
వుంటుంది. 


5 


66 జూన్‌ 6, 1942 


(4) (వశ్న: --ఫానిస్టు దుష్టశక్తుల నెదిరి మిత్రరాజ్యాలు చేస్తూన్న యీ యుద్దా 
నికి మీ జాతీయ (ప్రభుత్వం మశేవిధంగా సాయవడగలదు ? 

సమాథానం:--మనం వూహిస్తూన్న యీ (ప్రభుత్యం నెలకొల్పబడిన తరువాత 
మి(త్రరాజ్యాలకు అది చేసే సహాయం వొక్క టేకొన్ని నిష్కర్షయెస షర 
తులమీద మితరాజ్యాలు భారత దేశంతోనుండి యుద్ధం సాగించవచ్చు. మిత 
రాజ్యాలు జాతీయ [ప్రభుత్వానికి మృతులు గనుక కమ తమంతట తాము, 
యుద్ద (ప్రయత్నాలకు సాయగడదలచుకున్న జాతీయ (పభుత్వం అస్షురాదు, 
వ్యక్తులు మ్మితరాజ్యాల నై న్యాల్లో చేరవచ్చు. ఇష్టంవస్తే యుద్దనిధికి తమడబ్బును 
యివ్వవచ్చు. కాని (బిటిష్‌ అధికారోద్వాసంకో బాటు ప్రస్తుతపు భారతీయ 
వైన్యంకూడా రూపుమాసి పోవాలి. బాధ్యత, అధికారాలు-వీటినుంచి నెనిక 
లను తొలగించి యిండ్లకు పంపివేయాలి. ఆ జాతీయ (ప్రభుత్వంతో నామాట 
సాగితే ఆ (ప్రభుత్యం తన శక్తిని, అధికారాన్ని, పలుకుబడిని అంతనూ 

డా (ప్రపంచ శాంతిని స్టాపించను వినియోగించేట్లు చేస్తాను. కాని జాతీయ 
(పభుత్వం యేర్చడిన వెనుక నా ఆందోళన అరణ్యరోదన కావచ్చు. జాహీ 
భారతావనికి యుద్ద వెలి యెక్కవచ్చు. 

(4) (ప్రశ్న:---మితరాజ్యాలకు భారత దేశానికి కలిగే యీ పర సర బంధం 
వొక వొడంబడికగా, లేక వొక వప పరస్సర సహాయ సందడిగా సరవ రన. 
కోర్కె మీకుందా ? 

నమాధానం: ఈ సంబంధాలు యేవిధంగా వుండవలెనన్న విషయం నెమ్ము: 
మీద ఆలోచించుకొనవచ్చు. 
నా దృష్టిని క్లుప్తంగా స్పష్పపరుస్తాను. ఒక్కా. విషయం... కేవలం వొక్క'పే 


ft 


విషయం---మాత్రం నాకు నిక్చయంగా, నిశ్చలంగా కనబడుతోంది. మ్మం 
రాజ్యాలు తప్పకుండా యుద్ధం జయించాలంకే భారత జాతి, భారత (పోజిలు 
ప్రస్తుత అమానుష స్థితిలో “వుండరాదు. (వీటిష్‌వారికి భారత చేశం య. 
తమై వున్నంతకాలం మి_తరాజ్యాలకు నైతిక బలం లేదు. ఫానిన్లు సు లేక నాజీ 
కలకు మ్మితరాజ్యాలకు వ్యత్యాసం మేడి నా కగుపడడం లేదు. వాత 
aren దోపిడీ దారువే. అందరూగూడా తమ తమ అక్క రలనుబబ్జి అవ 


బ్‌ 


సరమైనంత దౌర్హన్యాన్ని, హింసను ఉపయోగించేవారే. అమెరికా, (్ర్‌టన్షు 
| య 
చాల గొప్ప క అమెరికన్లు, (బిటన్లు గొవ్పజాకులవారు. కాని ఆఫ్రికా 


గాందీతో ఒక వారం 87 


ఆసియా వానులముందు వారి గొప్పతనం, వారి జాతీయ జొన్నత్యత గడ్డి 
పోచపొటిగాదు. శతాబ్దాల తరబడిని ఆసియా, ఆ(ఫికా వాసులను హింసించి 


బానిసలుగావుంచిన మహో పాతకం అమెరికన్ల ది, (బిటిష్‌వారిదీనూ. ఈ పాప 
వరిహారార్థం (బిటన్లు, అమెరికన్లు ప్రాయళ్చి త్ర తం చేసుకోవాలి. ఈ ఘోర 
పాతకములనుంచి తమ చేతులను కడుగుకోవాలి; ఆత్మలను శుభ్రపరచుకోవాలి. 
అంతవరకు. మానవ స్వాతంత్యం,.[ప్రపంచళాంతి మొదలై నవిషయాలను గురించి 
మాట్లాడటానికి వారు అనర్హులు. ఈ పాప పంకిలంనుండి యెప్పుడు తప్పు 
కళటాతో; యెప్పుడు ప్రాయశ్చిత్త తం చేసుకుంటారో ఆ మరుక్షణమే వారికీ 
విజయం కలుగుతుంది. ఈ ప్రాయళ్చి త్రమే వారి విజయానికి పునాదిబొతుంది. 
ఈ ,_పాయళశ్చి త్తం ఫలితంగా కోటాను కోట్ల ఆ(ఫికా, ఆసీయా వాసులు వారిని 


దీవిస్తారు. ఈ దీవనలు కంటికగుపడక పోవచ్చు. పత్రికలలో (ప్రచురింప 
బడక పోవచ్చు. కాని కోట్ల (ప్రజల సానుభూతికి (బిటన్లు, అమెరికన్లు పాాత్రు 
లొతారు. _అఆప్పుడుగాని అప్పటివరకు కాదుసుమా---బిటన్లు, ఆమెరికన్లు 
ర నూతన వ్యవస్థకు పోరాడినవారు కారు. ఇది నిజం. మిగత విషయా 
లన్నీ కేవలం వూహాలుమాత్రమే. నా మనస్సులోని తలంపులను స్పష్టీక 
దించడానికి యీ వూహో (పపం ంచంలో కొంతసేపు విహారించాను. కానీ 
వున్న సిజం యు పతికులు (్ఞాయళ్ళి త్తం చేనుకోవవం. 
“శుభస్యశీఘం ఆదాయం.” 

మోహన్‌దాస్‌ ఖరంచంద్‌ గాండీ 


సాయంకాలం భోజనం చేన్తూన్నాం. “అష్టన్‌ సింగర్‌ నెరుగు 
దురా మీరు *ి అని గాంధీజీ నన్నడిగారు. “ని సింశ్వేర్‌ యేం చేస్తున్నారని 
తెలుసుకోవాలని నా కెంతో కోరిక. అప్పుడప్పుడు 'సింక్లే ర్‌గారి రచనలు 
నా కొస్తున్నాయి. కాని వాటిని చదవడానికి నాకు వ్యవధిలేదు. ఇంతకు 
పూర్వం మా యిద్దరికీ కొన్ని వుత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అమెరి 
కన్ల సాంఘిక జీవనాన్ని, మానసిక దృష్టిని సింక్తేర్‌గారు మార్చగలుగు 
తున్నారనుకుంటాను” అన్నారు గాంధీజీ, 

నేను భోజనం చేయడం గాంధీజీ కొద్ది పే బపు గమనించారు. “మీరు 
యిప్పటికీ మా వంటకాలను భుజింప నిరాకరిస్తున్నారుగా 1” అని పొడు 
పుగా అన్నారు, 


68 జూన్‌ 6, 1942 


“వ్య క్రి గా, మానవుడుగా, ప్రజా నాయకుడుగా, రాజకీయవేత్తగా 
మీమ్ము గౌరవిస్తున్నాను, మీకు విధేయుణ్ణి. కాని మీరు వంటవారుగా 
తయారౌతానంటే మీకు అవిధేయుబ్లే”అన్నాను, సేవాగామంలోవున్నంత 
కాలం ప్రతిపూటా ఆకు కూరలు వడ్డిస్తూ వచ్చారు. నేనూ తింటూనే 
వచ్చాను. 

నౌ యిద్దరు కొడుకుల గురించి గాంధీజీ అడిగారు. దాన్ని బట్టి 
ఆయన నా పుస్తకం (“వ్య క్తులు-_.రాజకీయాలు”) చదివా రనుకున్నాను. 
ఆహార పదార్థాలన్నీ వొక మేజా బల్ల మీద అమర్చబడి వున్నాయి. 
ఆ మేజా బల్లకిందికి పిల్లులు వచ్చి ఆట్లాడుతూ వున్నాయి. “నేను 
1888 లో య. జార్జిగారిని దర్శించాను. అప్సుడాయన మిమ్మల్ని 
గురించి చెప్పారు. అప్పట్లో ఆయన ఛర్చీలో కాపురం వున్నారు” 
ఆన్నాను, 

“ఆలాగా ! నన్నుగురించి ఆయన ఏం చెప్పారు ?” అని ప్రశ్నిం 
చారు గాంధీజీ. 

“మీరు ఛర్జ్‌కువెళ్ళి ఆయన యింట్లో సోఫామీద చతికలబడి 
కూర్చున్నారట. కొద్దిసేపటికి వారు మున్నెన్నడూ చూడని నల్లపిల్లి 
కిటికీద్వారా వచ్చిందట. మీ వొళ్ళో కూర్చున్నదట” అని చెప్పాను, 

“కాను, అది నిజమే” అన్నారు గాంధీజీ. 

“మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లి మళ్ళీ రాలేదనీ, కనబడ 
లేదనీ లాయడ్‌ జార్జిగారు చెప్పారు” అన్నాను. 

“ఆ విషయం నాకు తెలియదే :” అన్నారు గాంధీజీ. 

“మస్‌ 'స్లేడ్‌ (మీరాబెన్‌) ఛర్చ్‌ కు లాయడ్‌ జార్డిగారిని చూడను 
వెళ్ళినప్పుడు ఆ పిల్లి మళ్ళా వారింటకి వచ్చిందని ఆయన చెప్పారు” 
అన్నాను. 

“ఆ విషయంకూడా నాకు తెలియదు” అన్నారు గాంధీజీ. గాంధీజీ 
లాయడ్‌ జార్జిని గురించి గొన్పగా మాట్లాడారు. 


గాందీతో ఒక వారం 69 


“నేను లాయడ్‌ జార్జిని చూడను వెళ్ళినప్పుడు ఆయన నాకు చుట్ట 
అందించారు. నేను పొగతాగనని చెప్పాను. మద్యపానాన్ని యిన్వ 
వచ్చారు. దాన్నీ సేవించేవాళ్లి కానని చెప్పాను. దురభ్యాసాలేవీ లేవా ? 
అని లాయడ్‌ జార్జిగారు నన్నడిగారు. ఎరుకలో వున్నంతవరకేవీ లేవ 
న్నాను. తెలిసినవి, తెలియనివి; కనుపించేవి, కనుపించనివి___అన్ని దుర 
భ్యాసాలు తనకున్నాయని, అందువల్లే డెబ్బది అయిదవయేటగూడా అంత 
ఆరోగ్యంగా, వుత్సాహకరంగా తానున్నారని అన్నారు” అని గాందీజీతో 
చెప్పాను. 

ఈ మాటలు విని గాంథజీ చాలసేపు నవ్వారు. “చర్చిల్‌ ను 
గురించి లాయెడ్‌ జార్జిగారి అభిప్రాయం యేమిటి ?” అని నన్నడిగారు. 

“నేను 1941 వేసవిలో లాయడ్‌ జార్చిగారిని కలుసుకున్నప్పుడు 
చర్చిల్‌ ను గురించి ఆయన అభిప్రాయం యేమిటని అడిగాను. చర్చిల్‌ కు 
ధైర్యం, సాహసం, తెగింపు యెందువల్ల లేవని అడిగానుకూడా. లాయడ్‌ 
జార్జి యీ ప్రశ్నలకు వొకేమాట బదులుచెప్పారు._“గళల్లి పోలి.” 
(1914.18 యుద్దంలో ట్రిటిష్‌ సేనలు యీ చోట వోడిపోయినై. 
ఆ వోటమివల్ల కలగిన అవమానం అప్పట్లో యుద్ధమం(త్రియైన చర్చిల్‌ కు 
వచ్చింది.) గల్లి పోలలో తనకు కలిగిన అవమాన కారణంగా చర్చిల్‌ లో 
వుత్సాహం వుడిగిపోయిందన్నారు లాయడ్‌ జార్జిగారు” అని గాందీజీతో 
చెప్పాను. 

“నేను అండన్‌లో వున్నప్పుడు లాయడ్‌ జార్జిగారిని కలుసు 
కున్నాను. మా యిర్వురి సౌకర్యాన్ని అనుసరించి రాత్రి (పొద్దు పోయిన 
తర్వాత కలుసుకున్నాం. నేను చాలాసేపు వారికో మాట్లాడాను, రాత్రి 
వొంటిగంట అయింది, వెళ్ళనున్నాను, అప్పుడు తనయింట్లోవున్న పనివా 
రందరిని పిలిచి నాకు వీడ్కోలు నిచ్చారు. ఈ గౌరవం నాకెంతో ఆనం 


దాన్ని కల్గించింది” అన్నారు గాందీణీ 
శ * శః 


70 జూన్‌ 6, 1942 


వార్తాపత్రికలు చదువవలెనన్న్న ఆసక్తి సేవాగ్రాముంలో యొవ్వ 
రికీ లేదు. అక్కడ రేడియోలేదు. నెహ్ఫూవంటివారెవరో కొద్దిమంది 
తప్ప, భారతీయులు కేవలం తమదేశ విషయాల్లోనే నిమగ్నులై వుంటారు. 
కః యుద్దం, బాహ్య [ప్రపంచం వారికి చాలాదూరంగా వుంటవి. ఇండియాలో 
(టెటిష్‌ పరిపాలనవల్ల (ప్రపంచానికి జరిగిన గొప్ప అపకారాల్లో యిది 
వొకటి. భారతీయుల కండ్లకు ఇంగ్లండు తప్ప వేరేదీ కనబడదు. 
ఇంగ్లండు తమ కండ్ర ముందున్నందున (ప్రపంచాన్ని, యుద్దాన్ని భారతీ 
యులు చూడ లేకుండా వున్నారు. వారి కండ్రకు (పపంచమంత టిని 
ఇంగ్లండు మరుగుపరుస్తూ వున్నది. 

రాత్రి చల్ల గానుంది. నేను చాలసేపు నిద్రపోయాను. నక్షత్రాలు 


స్పష్టంగా (పకాశించాయి. 
రు 


జూన్‌ 71, 1942 


గాంధీజీ, నేనూ నిన్న ఫోటోలు తీయించుకున్నాం. గాందీజీ మను 
మడు కనూగాందీ యీ ఫోటోలు తీశారు. ఫిలిం చాలా పాతదయినందున 
ఫోటోలు బాగా రాలేదు. అందువల్ల మళ్ళీ యీవాళ ఫోటోలు 
తీయించుకుందా? అనుకున్నాం, పొద్దున్నే మళ్ళీ గడ్డం చేసుకున్నాను. 
గాండీజీ యింటికి వెళ్ళాను, లోటాలోవున్న మామిడిపండ్ల రసాన్ని 


స్‌ 
¥ 
ర్యా ఆయనకు విగురుతూంది, 


ఆయన తింటున్నారు ఖ్‌ 

“రాత్రి నిద్రపట్టిందా ఇ” అని గాంధీజీ నన్నడిగారు, 

“రాత్రి సుఖంగా నిద్రపోయాను, మేరో?” అన్నాను, 

“నేను సాధారణంగా రాత్రి 9.40) నుంచి ప్రొద్దున 1-80 వరికు 
నిదహోతాను” అన్నారు గాంధీజీ. 

“నిద్రాభంగం లేకుండానా ?” అని (ప్రశ్నించాను. 

“లేదు. రెండు మూడుమారు న. repos: కానీ సుల 

(ag) 

ఖంగా మళ్ళీ ని నిదపడుతుంది, ఇదిగాక ప పతిరోజూ మధ్యాహ్నాం అరగంట 
సేపు నిద్రపోతాను” అన్నారు గాంధీజీ, 

చర్చిల్‌ కూడా మధ్యాహ్నం కొంతి సెపు నిద్రపోతారు” అన్నాను, 

“యూరప్‌లో క్రమేణ మధ్యాహ్న నిద్ర ఆలవాబవూతూ వుందని 
విన్నాను. ముసలితనంలో యిది చాల ముఖ్యం” అన్నారు గాంధీజీ, 

Wet హాజ్‌ వెల్త్‌ కు పడుకోగానే నిద దపడుతుంచని విన్నాను” అన్నాను, 

“రూజ్‌ వెల్డ్‌గార ఆరోగ్యం యెలావున్నది? రూజ్‌ వెర్చి సతి 
మెలా వుంటుందో వర్థించండి ! అమెరికన్‌ రాజకీయాలమీద ఆమెకు 
కొంత పలుకుబడి వుందన్నమాట :£” అన్నారు గాంధీజీ. 

“న్యూ డీల్‌? (రూజ్‌ వెళ్లి మొట్లమొదటిదఫా అద్యకుడై నప్పుడు 

రు న్‌్‌! వానా 

నూతన ఆర్థిక విధానాన్ని వొకదానిని అమలులోనికి తెచ్చాడు. దానిపేరు 


72 జూన్‌ 7, 1942 


న్యూడీల్‌) అమలులోకి వచ్చిన తర్వాత వృత్తి సంఘాలు, సాంఘిక 
మార్పులు ఎలా భేర్పడినవో గాంధీజీకి విశదీకరించి చెప్పాను. విదేశ 
ప్రభుత్వాలకు అమెరికన్‌ [పభుత్వం యెలా దవ్యసహాయం చేస్తూవున్నది, 
యుద్ధ పరిశ్రమలకు యే విధంగా సాయపడుతూ వున్నది వివరించాను, 
పథమ ప్రపంచ యుద్దంలో (1814-18) విదేశ ప్రభుత్వాలకు, అమెరికా 
లోని యుద్ధపరిశ్రమలకు వ్యక్తులు ద్రవ్యసహాయం చేశారని, యీనాడు 
గొప్పమార్పు కలిగిందని, పాతికేళ్ళనాటి ఆ ప్రయత్నాలను. నేటి మహ 
త్తర ప్రయత్నాలతో పోల్చి చెప్పాను. 

“నీగ్రోల సంగతి యేమిటి * అన్నారు గాంధీజీ. 

“నిగ్రోలపట్ల తెల్లవారి ప్రవర్తనలో ఉత్తర ఆమెరికాకు, దక్షిణ 
అమెరికాకు వ్యత్యాసం వుంది. నీగ్రోలపట్ట అమెరికన్ల ప్రవర్తనను నేను 
సమర్థించడం లేదు. మీ దేశంలోని అంటరానివారి సమస్య యంత 
కార మైనది గాదు నీగ్రో సమస్య" అన్నాను, 

“అస్పృస్యతా నివారణకై నేను చాలాయేండ్డు శ్రమ పడ్డానని మీరె 
రుగుదురుగదా : ఈ ఆశమంలో చాలమంది హరిజనులున్నారు. ఈ ఆశ్ర 
మంలోని చాకిరీనంతా అస్పృృళశ్యులే చేన్తూన్నారు. ఆశ్రమానికి వచ్చే 
హిందువులందటా హరిజనులచేతి అన్నాన్నే తినాలి. వారితోపాటు 
వుండాలి” అన్నారు గాంధీజీ, 

“అస్పృశ్యుల ఆగచాట్లు యేమైనా తగ్గినవా ?” అని ప్రశ్నించాను. 

“ఆ 1 .... కాని వారిగతి యిప్పటికీ అధోగతిగానే వుంద” 
అన్నారు గాంధీజీ. ఇంతలో కుర్ష ద్‌ వచ్చి హిందూస్థానీలో మేదో 
అన్నది. గాంద్‌జీ నవ్వారు. “ఏమిటది” ఆని ఆడిగాను. “మీ పొదము 
లకు నమస్కారములు, ఆని అన్నాను” అని కుర్దీద్‌ చెప్పింది. నియ 
న్నాలో పురుషులు మిత్రులను కలుసుకున్నప్పుడు ఒకరినొకరు తాకకున్నా, 
“పీ చేతిని ముద్దిడుచున్నాను” అని అంటారు. మీరు పాదాలనంట 
కుండా అనడం ఆదేవిధంగానుండి అన్నాను. గాంధీజీ నవ్వారు. గాండిజీ 


గాందీతో ఒక వారం 78 


వాహ్యాళికి లేచారు. ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూవచ్చి ఆయన కిరు 
వైపుల ఆయన నడిచేటప్పుడు తమ భుజాలమీద గాంధీజీ ఊనేటట్లు నిలి 
చారు. గాంధీజీవద్ద యీగొరనం పొందాలని పిల్లి లలో పోటీ వున్నట్లుండి. 
ఉదయం మేము షికారుకు బయలుదేరగానే నను మళ్ళీ ఆస్పృశళ్య 
కా దాను.“ మేధావులు, ఆధునికులు, చాల గొప్పవారు 
ది జస్సశ్యతను సమర్థిస్తున్నారు. అటువంటివారిలో 
భారతీయ న. లోర్తులోని న్యాయాధిపతులలో వొకరైన వరదా 
చారిగారు వొకరు. అస్స శ్యరాలో నమ్మకం వుండడానికి కారణముం 
దనుకుంటాను. మరణానంతరం ఆత్మ యీ శరీరాన్ని వదలి మరొక 
శరీరాన్ని (ప్రవేశిస్తుందన్న నమ్మకం యిందుకు కారణమేమో ? ఆత్మకు 
మరణం లేదన్న నమ్మకం హిందూ మతంలో వొక ముఖ్యాంశమనుకుం 
టాను. అత్మ వొక శరీరంనుంచి మరో శకిరంలోకి (ప్రవేశిస్తుందని మెకు 
నమ్మకం వున్నదా ?” అని ప్రశ్నించాను. 

“తప్పకుండాను : అందులో నాకు నమ్మకం వున్నది. శరీరంతో 
పాటు ఆక్క నశిస్తుందని నేననుకోను. ఒక మనిషి తన యిల్లు కూలి 
పోతే మరోయిల్లు కట్టుకుంటాడు. అదేవిధంగా వొక కునిషియొక్క 
శరీరం నశంచిపోతే త, అతని ఆక్క మరో శరీరాన్ని వతుక్కుంటుంది. 
కొందరికి మరో నమ్మకముంది. శరీరం చనిపోయి భూమిలో పాతిపెట్టి 
బడినప్పుడు (లేక దహనానంతరం) ఆ శరీకంలోని ఆత్మ గాలిలో యెగు 
రుతూ వుంటుందని, యెన్నడో రానున్న విచారణ రోజును మెదురు 
చూస్తూ వుంటుందని, ఆ విచారణరోజు యా ఆత్మ తన భి క శరీరం 
చేసిన పాపాలకు బదులు చెప్పాలనీ కొందరి నమ్మకం. je వసస 
నమ్మను, శరీరం నశించిన వెంటనే ఆత్మ మరోశరీరాన్ని ప్రవేశిస్తుంది 
అన్నారు గాంధీజీ. 

“నూనవుడు మృత్యువు లేకుండా అమ 


రుడు కావడాని స 
త్నిస్తూ నే వున్నాడు. ఇది ఆ ప్రయత్నంయొక్క వేరు స్వరూపం అన్న 


74 జూన్‌ 7, 1942 

మాట. ఈ [ప్రయత్నాలన్నీ బలహీనుడై న మానవుడు చావుకు భయిపడి 
చేసే ప్రయత్నాలే గదూ? టాల్‌స్టాయ్‌ (ప్రఖ్యాత రష్యన్‌ నవలా రచ 
మిత వృద్ధాప్యం సమీపించకముందు మతము, దేవుడు అంటే లక్ష్య 
పె"ప్టేవాడే కాదు, ముసరితనం వచ్చిన తర్వాత మృత్యువుకు భయపడి మత 
మన్నా, 'దేవుడన్నా గొారవం చూపాడు” అన్నాను. 

“నాకు చావు అంకే భయంలేదు. చావు రావడం విముక్తికి దారి 
తీస్తుంది. కొంత సంతృ ప్రిని యిస్తుంది. చావుతో ఆత్మయొక్క జీవ 
యాత్ర ముగిసిపోతుందనుకోను. అందుకు నిర్ధారణ లేవి లేవు. చనిపో 
యిన వాని అత్మ వేరుశరీరాన్ని (ప్రవేశిస్తుందని రుజువుచేయను అనేక 
మంది ప్రయత్నించారు. ఇది రుజువుచేయడాసికి వీలైన విషయ మను 
కోను. కాని, ఆత్మకు చావులేదని_పునర్లన్మ తప్పదని నాకుమాత్రం 
సంపూర్ణ విశ్వాసం వుంది” అన్నారు శరర. 

ఇటువంటి విషయాలు చర్చవల్ల తేలేవికావనీ, కేవలం వ్యక్తుల 
నమ్మకాలను బట్టి యేర్పడే భావాలని యెరిగిగూడా నా భావాలను మళ్ళీ 
బయల్బ౭చాను- “మన మందరం అమరులుగా వుండడానికి (ప్రయత్ని 
స్తున్నామనుకుంటాను. కొందరు తమ ఆత్మ తమపిల్లలలోనూ, వారి 
సంతతి వారిలోనూ నివసిస్తుందనీ, కొందరు తమ ఆత్మ తాముచేసే 
కార్యాల్లో లీనమై వుంటుందనీ, మరి కొందరు తమ ఆత్మ జంతువులను 
ప్రవేశిస్తుందని "నమ్ముతూ వున్నారు, కొరతరు వ కోలు వారు (ప్రపంచానికి 
చేసిన మేలునుబట్టి మరంణానంతరం (పజల మనస్సులలో సజీవంగా 
వుంటారు, తన ప్రజాసేవ మూలంగా కాకుండా చిరంజీవిగా నుండదల 
చిన వ్యక్తి క్రి కేవలం మృత్యువుకు భయపడినవాడని నా నమ్మకం, అటు 
వంటివాడు యేదో పు పునర్జన్మ అనే మూఢ నమ్మకంలో కొంత మనశ్శాంతి 
పొంద ప్రయత్నిసాడు” అన్నాను, 

గాంధీజీ తన వాదాన్ని మళ్ళీ స్పష్టికరించారు. ఆయన యెప్పుడు 


౭1 8 


మాట్లాడినా ఆంగ్లవిశ్వ విద్యాలయాలలో వాడుకలోవున్న ఉచ్చారణకో 
లా ళా 


గాంధీతో ఒక వారం 75 


చక్కని ఆంగ్లంలో మాట్లా డేవారు. 

“ఫీ దేశంలో నేటి యువకులు కులఖేదాలను, మతభేబాలను పాటిం 
చడం లేదని విద్యార్థులు కొందరు చెప్పగా విన్నాను, యువకులకు 
మతంలో, కులతత్వంలో అసలు ఆస క్తేలేదని ఏీన్నాను” అన్నాను 
గాందీటీతో, 

“కృలభెడాలు లేవన్నమాట నిజమే. కాని హిందూధర్మం (మనం 
సాధారణంగా వాడే అర్థంలో) వొక మతంకొాదు, విద్యార్థులు హిందూ 
మతాన్ననుసరించి కర్మకాండ చేయడంలేదు. హిందూధర్మ మొక జీవిత 
మార్గం, ఒక రకపు జీవిత విధానానికి హిందూధర్మ మని పేరు, దైనందిన 
కర్మకాండను చేయనివారు అనేకులు హిందూ జీవిత ధర్మాన్ననుసరించి 
జీవిస్తున్నారు. ఆస్స ఖత్‌ హిందూధర్మంలో ఆచరణయోగ్యమని వుండ 
డం నాకెంతో బాధకలిగించింది. అస్పృశ్యతా సమస్యను భారతీయ 
స్వాతంత్ర్యం త్వరలో పరిష్కరిస్తుందని నా నమ్మకం. మరచాను, నేను 
(బ్రిటిష్‌ వారిని వెళ్ళమనడం కేవలమొక సవాలు, మా దేశాన్నివదలి 
వె_శ్తే వారు పరిశుభ్రపడతారు. వారి పాపాలు పరిహర మౌతవి. నూతన 
(ప్రపంచ నిర్మాణానికి తగిన బలం పొందుతారు. లేకుంటే యీనాటి, వారి 
వాగ్దానాలు, ప్రకటనలు అన్ని సర్వం మోసమని రుజువై నే” అన్నారు 
గాంధీజీ. 

ఇంతలో గాందీజిీ బసవద్దకు వచ్చాం. నేను గాం ధీజీవద్ద 
సెలవు పుచ్చుకొని వెళ్ళాను, కాం్మగెస్‌ సోషలిన్ట్స్‌ నాయకుడు ఆచార్య 
నరేం|డదేవ్‌ గాంధీగారి గడికి (ప్రక్కగడిలో ఉంటున్నాడు, ఆర్యనాయ 
కం లంకనుంచివచ్చినవాడు. ఈయన ఆజానుబాహుడు. నేటి వుదయం 
మరల వీరిద్దరు నేనుంటున్న ఆతిథిగృహానికి వచ్చి, చాలసేపున్నారు, 
ఫాసిజం, సామాజ్యవాదం-వపీటిని గురించి ఆతి తశీవంగా చర్చించారు. 
“జర్మను ఫాసిజాన్ని మేమెరుగము, ఇండియాలో ప్రతిక్షణం (బ్రిటిష్‌ 
ఫాసిజాన్ని యెదురు. ౦టున్నాము, నాజీలెంతటి పిశాదులో మేధావు 


76 జాన్‌ 7, 1942 


లెరుగుదురు. కాని సామాన్య(షజలు యీ విషయీన్ని యెరుగరు. జపాన్‌ 
వారు |బిటిష్‌ యుద్దనావలు “ఫిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌', *రిపల్స్‌'లను ముంచ 
డం మా ప్రజల్లో మహా తర మార్చును తెచ్చింది. ఇండియాలో బిటిష్‌ 
వారి పాలనకు వెనుకబలం ,[బటిష్‌ నౌకాబలం, అందువలన యీోరెండు 
(బిటిష్‌ యుద్ధనౌకలను జపాన్‌ వారు ముంచేప్పటికి టిటిష్‌వారి బ్రతుకు 
బయటపడింది. [బిటన్‌ దూరపాచ్యంలో పొందిన అపజయాలన్నీ _మా 
ప్రజల మనస్సులలో హత్తుకుపోయాయి" అన్నారు వారు. “జపాన్‌ 
వారి వైమానికులు ప్రాణాలకు తెగించి తమ విమానాలను బిటిష్‌ 
యుద్ధనాకలకు ఢీ కొట్టారు. బైటిష్‌వారికి యీ సాహసం కనబడలేదు” 
అన్నారు ఆర్యనాయకంగారు. బ్రిటిష్‌ వారిలో గూడా (ప్రాణాలను లెక్క 
చేయని వై మానికులున్నారని చెప్పాను. వారినిగురించి ఆయన యెన్నడూ 
వినియుండలేదన్నాడు. ఇంగ్లీషు ఛానల్‌లో సాహసించి యిటీవల వెళ్ళిన 
రెండు జర్మను యుద్దనావలను (బైటిష్‌ నావికులు యెఖుదురొ్య న్నది 
వర్షించి, వీరు జపాన్‌ వై మానికులకు యేవిధంగాను తీసిపోరనిచెప్పాను, 
ప్రపంచంలోని ప్రతిసపై న్యంలోను త్యాగులు, మహా యోధులు వున్నారసీ 
ప్రజాస్వామ్యాల్లో వీరికి లోటులేదనీ అన్నాను. 

మా సంభాషణ ముగియవచ్చింది. ఇండియాలో ఫాసిస్ట్‌ వ్యతి రేకు 
లు రెండు రంగాలలో పోరాడవలసి యున్నదన్నాను. వారు అక్షరాజ్యాలతో 
ఒకవై పు, [బిటిష్‌ స్మామాజ్యంతో మరి యొకవై పు పోరాడవలసి యున్న 
దన్నాను. దేవ్‌ గారు యిట్లని వాదించారు__ మేము ఒకవై పునే పోరాడలే 
కున్నాం. ఇరువై ఫుల పోరాడడం సంగతి అలా పుండనివ్వండి. మాకు 
ఆయుధాలు లేవు. అందువల్ల మేము జపాన్‌వారి నెదిరి పోరాడలేము. 
కావాలని మమ్ము బ్రిటిష్‌ వారు నిరాయుధులుగా నుంచుచున్నారు. పైగా, 
మమ్ము అణచి పెట్టి, మాకు ఆయుగా లివ్వక, మా స్వాతంత్రానికి అడ్డు 
పడే బ్రిటిష్‌వారి వైపు చేరలేము.” 

డాక్టర్‌ దాస్‌గారి మేనకోడలికి ఆరేండ్ల పిల్ణవాడున్నాడు. ఈ చిన్న 


గాందీతో ఒక వారం 77 


పిల్ల వాడు ఆతిథిగృుహంచుట్టూ ఆడుకుంటూ వుంటాడు. ఈ కుట్లవానికి 
కొన్ని ఇంగ్లీ షుపదాలు వచ్చు. ఆతని నడిగాను, తన మితులతో యే 
భాషలో మాట్లాడుతాడని. వంగభాషలో మాట్లాడుతానన్నాడు. ఆతనికి 
హిందీ, గుజరాతీగూడా వచ్చు. ఆశ్రమంలోని చిన్నపిల్ల లందరూ రెండు, 
మూడుభాషలు మాట్లాడగలరు. 

దేవ్‌, ఆర్యనాయకంగాక్షు వెళ్ళిన కొద్ది సేపటికీ రాజా అనే ఆయన 
వచ్చారు. ఆయన హిందువుడు. (ఫెంచి యువతిని వివాహమాడాడు. 
ఆయన చాల సంవత్సరాలు ్రాన్స్‌లో గడిపాడు, ఆంగ్ల కంచే (ఫెంచి 
భాషే ఆయనకు బాగావచ్చు. ఆయన చాల అందగాడు. హోలీవృడ్‌ లోని 
నటుల్లాగా వున్నాడాయన. (ఫాన్స్‌ దేశ దుస్థితిని గురించి మాట్లాడాడు, చాల 
నెలలుగా గాంధిగారి ఆశ్రమంలో నున్నాడు. ఆయన హిందువై నా, ఆయన 
జన్మస్థానంలో మహమ్మదీయులు యెక్కుువగనుక, ముస్లిం బడిలోనే 
చదివాడు. హిందువులుకన్న ముస్లింలు హెచ్చు పుత్వాహవంతులని, 
శ క్రివంతులని, విప్ప వదృష్టి కలవారని ఊయనవాదన. భారత 
కమ్యూనిస్ట్‌ పార్టీలో సగంమంది మహమ్మదీయులని అన్నాడాయన, 
హిందువులు మెతక రకమని, సాహసంలేనివారని అన్నాడు. హిందు 
వులు, ముస్లింలు మతంలో వేరైనా ఒకేజాతికి చెందినవారు గనుక 
యీ భేద మెలా ఏర్పడ్డదని అడిగాను. దీనికి కారణం “ఆహారమా?” అని 
ప్రశ్నించాను, కాదన్నారాయన. జీవితశయాలలోగల వ్యత్యాసమే దీనికి 
కారణమన్నాడాయన. “ఉత్తర హిందూస్థానంలో చాలమంది పొందువులు 
మాంసాహారులు. ముస్లింలు పందిమాంసం తినరుగాని గొడ్డుమాంసం 
తింటారు. హిందువులు యెక్కువగా ఆలోచిస్తుంటారు. మంచిజ్ఞాపకశ క్రి 
వున్నది వారికి, వ్యాపారంలో నిపుణులు, కాని కడుపునిండాతిని, కులా 
సాగా కాలం గడపాలంటే ముస్టింవద్దకే వెళ్ళాలి” అన్నారాయన. 

మధ్యాహ్న భోజన సమయాన్ని గాండేజీ చాల సంతోషంగా 
వున్నారు. భోజనశాలలో వాకిలి ప్రక్కనే కూర్చున్న చిన్న పిల్లలను 


78 జూన్‌ 7, 1942 


చూచి కనుసై గలు చేశారు. (ప్రతి వొక్క_రితో మాట్లాడి, నవ్వించారు. 
భోజనం చేస్తూవున్నప్పుడు సంభాషణను (ప్రారంభించారు. 

“మిచిగన్‌ రాష్ట్రంలోని బాటల్‌ క్రీక్‌ అన్న పట్టణంలో కెల్లాగ్‌ 
అనే డాక్టర్‌ గా రొకాయన వున్నారు. మీరు ఆయన నెరుగుదురా?” అని 
గాందీజీ నన్నడిగారు. 

“శకెల్లాగ్‌ ఆహార పదార్థాల కంపెనీ నెరుగుదును, కాని నేను 
డాక్టర్‌ కెల్లాగ్‌ నెరుగను” అన్నాను. 

“ఆహార విషయాల గురించి డాక్టర్‌ కెల్లాగ్‌ గారికీ నాకు వుత్తర 
ప్రత్యుత్తరాలు జరిగాయి. స్వస్థలంలోకం టే వ్యక్తులు విదేశాల్లో (ప్రఖ్యాతి 
చెంచుకారు. లిప్‌జిగ్‌లో *కునీి అనే ఆయన వున్నారు. ఆయన ఆహార 
సమస్యను గురించి అనేక వుద్దంధాలు వ్రాశారు. అవి జర్మను భాషనుంచి 
మా దేశభాషల్లొకీ తర్జుమా చేయబడినవి. అనేక ముద్రణలు పొందినవి 
గూడాను. లిప్‌జిగ్‌ లో కునిగారిని చూచిరమ్మని నా మిత్రుని వొకనిని 
పంపాను. ఎవరినడిగినా “ోకుసీగారెవరో మాకు తెలియదు” అన్నారట. 
కునిగారు చనిపోయాడట, ఎంతో శ్రమపడ్డ తర్వాత కునిగారి కొడు 
కును నా మిత్రుడు కలుసుకొన గలిగాడు” అన్నారు గాంధీజీ... “ఆశ్ర 
మంలో మీకు కడుపునిండా ఆహారం దొరుకుతూవుండా ?” అని గాంధీజీ 
(ప్నించారు. 

“ఆహారం దొరక్కే_మీ ? నేను పస్తుండడంలేదు., కాని ఆహారంలో 
మార్చు అస్పై లేదు. కంటికి, జిహ్వకుకూడా భోజనం తృ ప్తికలిగించాలి. 
ఆశమంలో నేను యెప్పుడు భోజనం చేసినా వొకేరకపు భోజనమే. మీరు 
నిరుపయోగమైన వంటవాడని నేను బహిరంగంగా విమర్శించ బోతు 
న్నాను” అని పరిహాసంగా అన్నాను, 

ఆ క్షణాన్నే తెల్లని ఖద్దరు బట్టలు, చిరునవ్వు, అందమైన 
ముఖంతో జవహర్‌లాల్‌ నెహ్ఫూగారు ఖభోజనశాలలోకి వచ్చారు. చుట్టూ 
వున్నవారందరూ ఆయనను యెంత అపారంగా (పేమిస్తూన్నది వారి 


అణాల 


79 


0 
4 
ఖు 


ade 


4 
న 


saat aa అ 


' 
తన్‌ ERA కోటల 4 టోఆల Ell SAB ee 4 


ఫీవర్‌ 


హార్‌ లాల్‌, ఫోర్క్‌. 
ంతింటూన్నారు. ఆయన భ"జనంచే 


వ 


1 
+ 


న 









యులందరివలెనే, 


॥ 
లో 


a 


ee 
i 


డా 


+ 
a 
' 
న్నే 


౮ 


ఉ పవత త వల ఉక్‌ 


హీంచవచ్చును. జవహర్‌ లాల్‌ గారు, నా ప్రక్కనే, నేల 
జి 


కోళ్ళ 
క 4 “కి, 





My 


Vite 


చూపులను బట్టి (గ్‌ 
ర్చున్నా 


మీద కూ 


సూన్న 
నగరంలో 
క్రి వచ్చింది. 


(పదించారు. 


౦ మేమిదరము పారిస్‌ 


ర్త 


"a 
కో 





య 
మ్మ 
కాలం E 


er 


"నహాూూాా 


చి 
సి 
రా 


~ 


a 


9 
రో జాలం 


జ 
అ 


త్రో 


టు 
శ్యం నాకు 


న! 
గాందీజీ 
సోమవారం. 


7 


గ 


శ్రా 


నే 


జనంచే 


«4 


నా మౌనంరోజు. 


స 


పు 


"సే 
అర 
పు 


౦కే 
ఒస్తే 


క్స్‌ 
సా 
ళీ 


క 
లే 
గ 
2 hb 
aq 4 
0 
9 ణి 
జ 
ర 63 
a 
CRD 
స్‌ శ 
be 
h $3) 
fz 
wh 
ఫ్‌ hp 
oan 
| 6 
IDA 
Y 
fo fh 
eae ౧ 
fh A 


అ షత 
fe 3 
bh ben 
సిరి 
be లి 
hh: 
అ 
wb 8b 
స్‌ Bm 
౧ Gg 
ae 
Se 
లే 
ర్‌ 
ora 
Fes 
3k 
bb 
స్‌ స ల్లి 
3 hh 
gD GG 
DO 
TE 
hE 
గ్‌ స్థ ఆ 
2 4 కి 


°* 
సస 
@ 4 
% 
జే 
2 గ. 
వి ల్ల 
By 
13 m 
pgp 2 
£ 
LD ళం 
% 
lo -b 
గ 
yy లి 
8 
అ 
త 
లి 
2 లి 
బస్‌ hh 
జ 
iam 
౪ 
ఇ 


80 జూన్‌ 7, 1942 


ప్రపంచంలో యెన్నివిషయాలున్నాయో వాటన్నిటిని గురించి మాట్లాడాం. 
“దూ దేశంలో మంచీవున్నది, చెడ్డావున్నది. గొరవ ప్రదమైన 
వీషయాలు వున్నాయి : విసుగు పుట్టించేవీ వున్నాయి. వీటిలో మీకు 
యేవికావాలో మీరే నిర్ణయించుకో వచ్చు” అన్నారు నెహూగారు. 
“నాకు యేదీ వద్దు. జాగూ, ఓగూ రెండూ మీరే వుంచుకోండి" 
ఆన్నాను నేను. 

మధ్యాహ్నం పన్నెండున్నర అయింది. ఒక గంట సేపు 
గాంధీజీతో మాట్లాడడానికి నెహ్రూగారు వెళ్ళారు. గాంధీజీతో మాట్లాడ 
డానికి నే నాయన బసకు 1-40 గంటకు వెళ్ళాను. అప్పుడు జవహర్‌ లాల్‌ 
గారూ అక్క. డే వున్నారు. ఆయన నేలమీద కూర్చున్నారు. కాస్త 
విచారంగా వున్నట్లు కనబడ్డారు. ఆయన (ప్రక్కనే కూర్చున్నాను నేన? 
ఎప్పటివలెనే, నన్ను చూడగానే, గాంధీజీ *మరేవన్నా విశేషాలు :” 
అన్నారు. ఆయన మాటలకర్థం నా (పశ్నల్ని (పారంభించుమని, 

“బ్రిటిష్‌వారి రాజకీయ పద్ధతులనుబట్టి, వారి న్యాయళాస్తాంన్ని బట్టి, 
పొర్ష మంటు - చక్రవర్తి - అని పారిచేశంలో కేంద్రఅధికార శక్తి అవసర 


మెంది. అమెరికన్‌ రాజకీయ దృష్టి ఫెడరేషన్‌ (సంయు క్తరాష్టం) మీద 
ఆధారపడి వున్నది. వీ దేశంలో యెన్నో రకాల ప్రజలున్నారు గనుక 
-సెడరేషన్‌ మిదేశానికి అవుసరం కాదా? సఫెడరేషన్‌ను యెర్చాటుచే స్తే 
స్వదేశ స స ంస్థానాధీశులు, ము స్టిములు తృప్తి పిజెందుతారు” అన్నాను. 

“ఫం లానా హాజ్‌ లలన మాకు యెక్కువ ఉపయోగకరంగా 
వుంటుందని నేను చెప్పలేను. మొదట బ్రిటిష్‌వారు వెళ్ళాలి. తర్వాత 
మేము యేం చేసామన్న విషయం కేవలం వూహో సంబంధమైనది. 
బ్రిటిష్‌వారు దయచేసిన మరుక్షణం మత సమస్య, అల్ససంఖ్యాకుల 

సమస్య అదృశ్యమౌొతపి. బ్రిటిష్‌ అధికారం యిక్కడ లేకుండా పోయి 
దేశంలో అరాచకం (పబలితే ఆ అరాచకంలో నుంచి యే విధమైన 
[ప్రభుత్వ విధానం బయటపడుతుందో నేను చెప్పలేను. కేంద్ర(పప్రభుత్వాని 


చి 


గాందీతో ఒక వారం 81 


కన్న ఫెడరల్‌ ప్రభుత్వమే వాంఛనీయమని నా అభిప్రాయం. ఏదో వొక 
విధమైన ఫెడరల్‌ ప్రభుత్వం యేర్పడుతుంది. కాని, మేము ఫెడరేషన్‌ను 
యేర్పాటుచేయగలమా ? చేయలేమా ? అన్ననమన్య నన్ను బాధించడం 
లేదు. నా మాటలకు మీరు నవ్వవచ్చు. మాదేశంలో కోట్లాది పజ నిరాయు 
ధుళ్లై యున్నారు, శ లొద్దాల తరబడిని పరపరిపాలనకు లోనై వున్నాము. 
టువంటి మేము, నేను శఘంలో (పారంభింపనున్న సహాయ నిరాకర 
ఇకోద్య మంలో గెలువలేమని మీరనుకోవచ్చు” అన్నారు గాంధీజీ. 

“లేదు. నేను అలా అనుకోడంలేదు. (ప్రపంచం చాలా వడిగా 
ముందుకు సాగుతూవుంది. చై నావలె, మీరూ త్వరలో స్వతం(త్రులౌతారని 
నా నమ్మకం. చాల సంవత్సరాలకు ముందే మీరు స్వాతంత్ర్య సమరాన్ని 
(ప్రారంభించారు. మీ పోరాటం మీకు తప్పక స్వాతంత్రాన్ని సమకూరు 


గ్రే 


G 


అల 
(3) 
నాయకత౭ం౦ం లభించికూడా చైనా సిస్సృవహయం గావుంది. 
సాహసాలకు లోటులేదు. ఈ యుద్దంలో యెంతైనా 


వూ 
త్యాగం చేయను చైనా సిద్దంగావుంది. కాని యిప్పటికింకా చైనాకు 
క్‌ 


— బ్య అ జ మ అద Rn అ సగ a అనం ఆప ఖల 
ర “ ©) 1 yy డ్‌ nw ఇరాదం గా గా భ్‌ ఖీ 
రకి చెప్పగల శక్త వుండాలి. అప్పుడు చై నాకు సంపు లే స్వాతం[త్యం 
ఉనా టు” అన్నారు గాంధిబి. 
అ సల్సా pe 


ల చక్కగా సాగింది” అన్నారు 


గాందీజీ. 
“కాని పాపం ఆయన చెప్పింది మీకు అర్థమై వుండదు. మీరు 


6 


82 జూన్‌ 7, 1942 


చెప్పింది ఆయనకు అర్థమై వుండదు” అని నవ్వాను. 
“ఆయన లోతైన మనిషిగా కనబడ్డారు నాకు. బహుశ భాషలోని 


కష్టంవల్ల నేనిలా అనుకోవలసి వచ్చిందేమో ! మాసంభాషణను జంగ్‌ 

f ప స — గ! కె షేక్‌ నడ త ర్జుమా 

fi ప సింది. తరుమాచేయడం: 

| p= కష్టం. కాగి, ఆమె 

| | అంతకు మించిన కడాన్ని 
యలు 





వ జ 
పీటను మెలల మీలనార bastlsathaqtlsabbesnt had lteter baat beet సేనాననరడ్‌ band hand పేటల aes weed bes b ae Shand beet pat సమాన beet beet beet beet 





+ 
త్తే 
ం 
ప LOT (ad 
se క అయా గె కా ద 
ఖే రల యు పా ఆ 
ఆ కు జ 


ఛియాంగ్‌ ౩ై సెక్‌ దంపతులు స్వతంత్రం కావచ్చు. 
ఆసియాకే విము క్రి కలుగవచ్చు. మున్ముందు ప్రపంచ చరిత్రకు ఇండియా, 


చైనాలు ఆధారం కావచ్చు. కాని బ్రిటిష్‌వారు యా విషయాన్ని[గహించిన 
నిర్జారణలేవీ నాకు అగుపడదు. మీకోర్కెను వారు నెరవేర్చరు. ఇంగ్లీ షమ 
వారు వారి ఆయుధబలంతో సింగపూర్‌లో, మలయాలో వారిని వారు 
రక్షించుకోలేక పోయారు. వారి బుద్ధి బలంతో ఇండియాలో స్వరక్షణ 
చేసుకుంటారన్న నమ్మకం లేదు” అన్నాను, 

“నేను చైనాను నిందించడం లేదని మీరు (గ్రహించాలి. చైనాను 
చూచి నేర్చుకోవాలని నాకు లెదు. ఆ విషయాన్ని స్పష్టపరచనే యింత 
సేపు చై_నాను గురించి మాట్లాడాను. దైనా దురవస్థ ఇండియాకు సంభ 
వించడం నా కిష్టంలేదు. అందుకనే బ్రిటిష్‌, అమెరికన్‌ సైనికులు 


గాండికో ఒక వారం 89 


యిక్కడ సా జపాన్‌, జర్మను సె సె నికులూ మాకు 
వద్దు. జపాన్‌ వా రు ప్రతిరోజూ రేడియో ద్వారా తాము ఇండియాను ఆక 
మించ దలచలేదని, కేవలం మా స్వాతంత్ర్య సమరంలో సాయపడ ప్రయ 
త్నిస్తున్నారనీ ప్రకటిస్తున్నారు. వారి సహాయం, సానుభూతి నాకక్క-రలేదు. 
వారు ధర్మాత్ములుకారని, దానపరులుకారని నాకు తెలుసు. పర పరిపాలస 
నుంచి ఇండియాకు విశ్రాంం కావాలనే నాకోరిక. ఎంతకాలం ఓర్పు 
క ఇక వోర్చుకోలేను. ఇక ఒక్క క్షబమైనా ఆగను. మాగతి 


చైనా, ర్షియాలకన్నా నికృష్ట్ణంగా వుంది. ఉద్యమాన్ని (పారంధించ 
డానికి నేన క కాంగెస్‌ను ఒప్పించకక పోబచ్చు. కాంగెస్‌లో పదవులను 


అనుభవించిన వారు యీ అవకాశాన్ని వుపయోగించుకోలేక పోవచ్చు*. 
నేను నా (ప్రయత్నాన్ని ఆపను. యకాయకి (పజలముందుకు వెళ్ళి వారి 
సాయాన్ని కోర్తాను. కాని, యేది యెశ్లైనా సరే మేము లొంగిపోము 
"మేము నూతనావస్థ? మాడదేశంలో నాపించనున్నాం. మమ విజయం 
పొందినప్పుడు వ ఆత్యాశ్చర్య పడుతుంది. మీ అభిరుచులను, 
అభిమానాలను వదలి నేను ప్రారంభింవనున్న సహాయ నిరాకరణోద్య 
మాన్ని చర్చించి, అందులో లోటువాట్లుం టే చూపండి. + అప్పుడు 
మా (ప్రయత్నాలకు సాయపడిన వారాతారు. మీరు రచయితలు గనుక మీ 
కర్తవ్యాన్ని నెరవేర్చిన వారౌతారు......... ఇంచెయాను గురించి వ్రాయ 
బడుచున్న  వాజ్మ్యయమంతా చెత్తరకానికి చెందినదే. ఏ రచనలోనూ 

స్వతంత్రత లేదు. తః రచనలన్నీ. ఒక్క అచ్చునుంచి పోత బోసినట్లు 
వుంటవి. ఆ మార్గంలోనుంచి మీరు తప్పుకోవాలి. భాషను మించి నేను 
యేమి చెప్ప ప్రయత్నిస్తున్నానో మీరు అర్ధంచేసుకో వాలి ప నాహృద 


* ఈ మాటలన్నప్పుడు గాంధీజీ నెహూగారి వంక చూచారు. 
f గాంధిజీ నాతో మాట్లాడుతున్నా, నెహూగారి నుద్దేశించి మాటాడుతూ 
య 
న్నట్లు నాకు తోచింది. “క్విట్‌ ఇండియా” విషయంలో గాంధీజీ నెహూగారు 
లాం 
భిన్నాభిప్రాయాలు కలిగివున్నారనుకున్నాను. 


81 జూన్‌ 7, 1942 


యాన్ని మీరు (గ్రహించాలి ; వినాలి కూడాను. ఈ కార్యం చాలా కష్టమని 
నాకు అలుసు. టెటిష్‌, అమెరికన్‌ నాగరికతల సూక్ష్మత, సంస్కృతి, 
పాథవంతో మీరు యిక్కఎకి వచ్చారు. మీ ఆలోచనలకు సరిపడని 
భావాలను జరు (గ్రహించలేక పోవడం నాకు అర్జ్హమౌతుంది. కాని 
మీ మునళ్ళ క్రి పాత సంభాలనుంచి బయట పడలేకపోతే మీరు సేవా 
గామాంలో గడపిన కాలం వృధాఅయినక్త్లు” అన్నారు గాంధీజీ, 

టల్లో నాకు చెందిన వేవో, నెహూగారికి చెందిన 
ద్దిసేపైన తర్వాత “సరే! మీరు చెప్పిన నూతనావస్థను 


స 
నాకు చూపగలరా ? నా మనస్సులోవున్న నూత నవ్యవస్థ రూపం దాలు 


ఇం అరే 
సుండన్న నమ్మరం నాకులేదు. అలాంటప్పుడు మీ నూకన వ్యవస్థను 


స్వాధ్యమనలళేను,. ప్రపంచాభ్యుదయానికి ఇండియా చాల తోడ్చడ 


mr 
గలదని నా నమ్మకం. భావిపరిణామం యెలా పుంటుందో సూచించ 
గలరా 2” అన్నాను, 


ణి 


“ఇప్పుడు అధికారమంతా ఢి i కలక రా, బెంబాయిలాంటి పెద 
య ఆశాలు ద 
ఠః ఆదికారం ఇండియాలోని 


“పిన నగరాలలో 'కేంద్రీకరింపబకి వుంది. 
a 
7,09,000 గ్రామాలకు పంచి పెట్టబడాలి. అంపే, కేంద్రశ క్రి దడి 
వండదన్నమాట. మీకు అర్లమయ్యేటట్లు మరోవిధంగా చెపాను. ఇప్పుడు 
oe ణి గా ఆవి oJ 
7,00,000 డాలర్లు (అమెరికా నాణెములు ఇంగ్ల ందు బ్యాంకుతో 
యి. ఈ 1,00,900 దాలర్లను 7,00,000 భారతీయ (గామాలకు. 


క డాలరు చెవ్చును పంచదుంటున్నాను. అప్పుడు (ప్రతి 


వున్నా 

క డాలరు వుంటుంది. ఏ [గ్రామము ఆధిక ధనసంపన్నంగా 

వుండదు. నేడు ఇండియాలోని ఇంపీరియర్‌ వాంకులో పుంచబడిన 

7,09,009 డాలరు జపాన్‌ విమానాలు ఒక్క దాంబువే శే ధ్వంసమై 

పొలం. కాని యా 7,00,009 డాలరు 7,00,000 వాటాదారకు పంచ 
య 


ne) 
బడితే అప్పుడు ఆ డబ్బు నెన్వరూ ధ్వంసం చేయలేరు, ఈ 7,00,000 
లు పరస్పరం సహకారభావంతో మెలగుతవి. ఈ 


[గూ కరా 


గాంధీతో ఒక వారం శీ5 


స్వచ్చందంగా యేర్పడుతుంది. (ప్రస్తుతంలాగా నాజీ య క్షులమూలంగా 
లంకల సహకారం కాదది. స్వతస్పిద్ధంగా యర్పడిన సహాకారం 
నిజమైన స్వాతంత్రాన్ని సమకూరుస్తుంది. ఈ నిర్మలమైన సొాఇతం 
త్యం నూతన వ్యవస్థను స్థాపిస్తుంది. ఆ నూతన వ్యవస్థ (పస్తుతం 
సోవియట్‌ రష్యాలోనున్న వ్యవస్థకన్న యెంతో వుత్తమ గా. చవరతరటురరి; 
రష్యాలో నిరంకుశత్వం హై కొందరు. కాని, యూ సీరంకు 
ఛత్వం నిరు పేదల._-కష్టజ్‌ కల మేలుకోసం వుసయోగంచ. బడులూ 
వుందని మరికొందరు అంటున్నారు. అటువంటి చాదగలొో మంచి యుద 
నాకు కనబడదు. మున్ముందు యీనిరంకుళ us మనం కని, విని ఎరు 


కలుగకుండా ము [పయత్నించగలం. మున్ముందు ఇండియా మ. 
యిలావుంటాయని వాూాపాంచడం నా చేతనైన పనిగాదని నేను ఒప్పు 
కుంటాను. నే నిప్పుడు పర్జి ంచిన పరిస్థితులు మా దేశంలో ఒకసుదు 
ఆచరణలో వున్న వే. తజవంటి అవస్థ మాకు కొ తృదికాదు. కాని నేను 
వర్ణించిన నూతన అవస్థకు లోటుబాట్లున్నా యి. లేక్‌ క ఈత స్థ ఇంతకు 


a 


యు! 
ప్రా 


పూర్వం మొగల్‌ చక్రవర్తులకు, బ్ర్‌టి టిష్‌వారికి రొంగపోయేదిగాదు. నేటికీ 

ఆ అవస్లలో కొన్నిఅంళాలు సబీవమెఉన్నాయి. ఆ ఆఅవస్ల మా దేశంలో 

: @ న థి 

వెళ్ళు నాటుకుపోయింది. ఆ వేళ్ళు (థైటిష్‌ నిరంకుశాన్ని యెదుర్కొని 
oe 

కొంత దెబ్బతిని గూడా యా నాటిక యింకా సజీవమె వున్నా యని నా 

నమ్మకం. ఆ వేళ, ఆ యెండిన బృడంకూడా మళ్ళీ మెొలకలెర్తను 

సిద్ధంగా వున్నవి. రాని, కొద్ది వర్షప్పచినుకులు ఏలు పడితేనేగాని యా మొద్దు 


న 


మొలక లత్తదు. Du తో న. ఆధికారం మా చేరి] వచ్చినప్పుడు, 
తొలకరి చినుకులకు మొక్కకు మొలచినట్లు, జో పురాత నావస్థ మరల 


యెొలావుంటుందడొ నేను చెప్పలేను. కాని 


ఈ 
గ 
య ల 
4 
EN 
OC 
ర 
1. 
|. 
(| 
UX 


88 జూన్‌ 71, 1942 


వశాత్తు ప్రస్తుతం అదా ాంసాయుత మైన దృష్టి (ప్రజలలో యెక్కువగా లేదు. 
కాని, గడచిన యిరవై ఐచెండ్లుగా నూతనవ్యవస్థను స్థాపించాలని మేము 
చేసూన్నకృషి వృథాపోయిం దనుకోను. నూతన వ్యవస్థను వొక రూపానికి 
తీసుకురావడంలో కాంగెసుపార్టికి చాల పలుకుబడి వుంటుంది. ముసి ౦ 
లీగ్‌కు గూడా తప్పక పలుకుబడి వుంటుంది ” అన్నారు గాందిజీ, 

“మీరు చెప్పిన 7,00,000డాలర్ష వుదాహరణను విశదీకరించవలె 
నని నా కోరిక. ఇంగ్లండులోని బ్యాంకు నుంచి తమకు వచ్చిన ఒక 
డాలర్‌తో (గ్రామాలు యేంచే స్తవి?ొ అని (ప్రశ్నించాను, 

“నేడు వాటాదారులకు వారి భాగం అందడం లేదు. మధ్యవర్తు రులు, 
దలారులు తినేస్తూ వున్నారు. రై తులు తమ డాలర్లకు అధిపతు లై నప్పుడు 
ఆ డబ్బును వారికి తోచిన వుత్త తమరీతిని ఖర్చుచేస్తారు” అన్నారు ఏ గాందీ. 

“రెతు తన డబ్బును "నేలలో పూడ్చిపెడతాడు” అన్నాను, 

“(బతుకు చెరువు చూచుకొని జీవయాత్రను సాగించవలసి 
వుంటుంది గనుక రైతులు వారి డాలర్ల ను నేలలో పాతి పెట్టరు, వారి 
సొంత బ్యాంకుకు వెళ్ళి దాచుకొని, ఆ బ్యాంకుద్వారా తమ కవసరమైన 
పనులకు వెచ్చిసారు. గాలిసాయంతో పనిచేసే మిల్లులనో, లేక విద్యుచ్చక్తి 
కేంద్రాలనో, వారికి యేవి అవసరమని తోచిన వాటిని నిర్మిస్తారు. 
కేంద్రప్రభుత్వం వొకటి యేర్పడుతుంది. కాని ఆ ప్రభుత్వం (ప్రజల 
అభీష్టాన్ని అనుసరించి వర్తిస్తుంది. వారి మనోఖీష్టంమీద ఆధారపడి 
వుంటుంది” అన్నారు గాంధీజీ, 

“అప్పుడు [ప్రభుత్వం పరిశ్రమలను హెచ్చుగా ఆభివృద్ధి చేస్తుం 
దనుకుంటా ! నన్నాను, 

“టిటిష్‌ సైన్యం లేకుండా కేంద్రప్రభుత్వం యేర్చడే పరిస్థితులను 
సాం వక సెన్యంతో నిమిత్తం లేకుండా దేశాన్ని టు 
చేయగలిగామంపి మేము నూతన వ్యవస్థను స్థాపించినశ్లే. అదే మా 
నూతన వ్యవస్థ. అటువంటి వ్యవస్థను స్టాపించనె మేము యింతకాలమూ 


గాందీతో ఒక వారం $7 


(ప్రయత్నించడం. ఇది అసంభవమైన ఆశయంగాదు. ఆచరణ యోగ్య 
మైనదే” అన్నారు గాంధీజీ. 

“ఆచరణ యోగ్యమైనదని నేనూ వొప్పుకుంటాను. పదేండ్ల నా 
డై తే అది అసంభవ మనేవాజ్ణి, రష్యాలోను, తదితర దేశాల్లోను నాకు 
కలిగిన ఆనుభవాన్నిబట్టి బలవ త్రరమైన (ప్రభుత్వాలు ప్రపంచ కేమానికి 
విరోధమన్న నమ్మకం నాకు యేర్చడింది. శక్తివంతమైన (ప్రభుత్వాలు 
వ్యక్తుల స్వాతంత్ర్యాన్ని మాపివే స్తవి. పెట్టుబడిదారి విధాన ఫలితంగా 
ఆర్థిక విషయాలలో ప్రభుత్వం నానాటికీ యెక్కువ జోక్యం కలుగ 
జేసుకోవలసిన అవసరం డేర్చడినది, అందుచేత (ప్రభుత్వానికి బలం 
హెచ్చుతూంది. మన తర్వాత రానున్న తరాలవారు (పభుత్వాధికారాన్ని 
తగించను ప్రయత్నించవలసి వస్తుంది. ప్రభుత్వాధికారాన్నీ యెలా 
మితపరచడమా ? అన్నది మున్ముందు గొప్పసమస్యగా పరిణమిస్తుంది. 
సర్వాధికారము (ప్రభుత్వము చేతులలోనేవున్న దేశంలో వ్యక్తి స్వాతం 
తాన్ని రకించుకోగలమా ?: అన్నది వొక సమస్య, ఆంతర్జాతీయ 
సఖ్యతకు అనువైన మార్గాన్ని వొకదానిని యేర్చాటుచేసి దేశాలన్నీ 
యెకమై ప్రపంచళాంతిని స్థాపించగలవా? అన్నది రెండవ సమస్య. ఈ 
రెండు సమస్యలూ కూడా పరిష్కారం కావాలి. లేకుంటే మళ్ళీమళ్ళీ 
యుద్దాలు వస్తూనే వుంటవి” అన్నాను, 

“ఈ మహత్తర శక్తిగల ప్రభుత్వాలు, గొప్పగొప్ప రాజ్యాలు 
యేర్పడకుండా యెలా అడ్డడం? అని నా ప్రశ్న, అందుకనే మిత్రరాజ్యాలు 
ఫాసిస్ట్‌ రాజ్యాల కర్తవ్యాన్ని పూనడం నా కిష్టంలేదు. భారత దేశం 
చపుతూవున్నది సబబని మిత్రరాజ్యాలు ప్రకటించాలని కోరుతున్నాను. ఒక 
అంగముందుకు వేసి, “ఇండియాకు స్వాతం త్య్యంయిచ్చి, అవసరమైతే 
ఇండియా షరతుల (ప్రకారం యుద్ధసమయంలో ఇండియాలో వుందాం 
అన్న నిశ్చయానికి మత్రమండలివారు రావాలి. “అప్పుడు బ్రిటిష్‌, 


లా. 


అమెరికన్‌, భారతీయ (ప్రజలలో సవాకారం దానంతట అదే కలుగు 


88 జూన్‌ 7, 1942 


cE 


తుందేమో చూద్దాం * అన్న దృష్టి మిత్రమండలి వారికి వుండాలి 
అన్నారు గాంధీజీ. 

“గురు తప్పకుండా స్వతంత్రులు కావాలని నాకోరిక. మీ 
స్వాతంత్ర్యం మీకు, మాకు, అందరికి కూడా మేలుచేస్తుంది. ఇప్పటివరకు 
ిటిషవారు తదు సామ్రాజ్యాన్ని రక్షించుకోగల మహాప్రతిభనుగాని, 

సామ్రాజ్యప్రజల సానుభూతిని నంపాదించగల తెలివి టా 
(పదర్శింపళదు” అన్నాను. 

“ఈ విషయం మీరు అమెరికాకు చెప్పాలి” అన్నారు గాంధీజీ. 

“నేను తప్పకుండా అమెరికాకు చెప్తాను, కాని యీ విధంగా 
చెప్పను. మారణయంత్ర సామగ్రిని కొనడానికి కావలసిన డబ్బునంతా 
మేము ఇంగ్ల ండుకు అప్పి స్తున్నాం, 1942 తో 60,000 విమానాలను 
వుత్స త్రిచేయనున్నాం.1948 లో 1,40,060 విమానాల నుత్చ త్తిచేస్తాం. 
భారతీయ సమస్యలో అమెరికా జోక్యం కలుగజేసుకునే విషయంలో 
మీ దేశంలోని పరిస్థితులు మేము అనుకున్నంతకు ముందుగానే విష 
మించినవి. * సాలీనా 1,40,000 విమానాలను వుత్పత్తి త్తిచేస్తూ, యుద్ధ 
రం గాల్లో మేము 20,00,000 సైనికులను వుంచినప్పుడు, రత దేశాన్ని 
గురించి మేము యేమనుక ఏంటున్నామని లండన్‌లోని అధికార వర్షం 
గమనించక త తప్పదు. ఆసియాఖండంలో నేడు యేమి జరుగుతూ నున్నది 
(బ్రిటిష్‌ వా రు (గ్రహించలేకుండా వున్నారు, అమెరికా సాయంతో రెపజిడోజు 
యయా విషయాన్ని (గహించగలుగుతారు” అన్నాను. 

“అందుకనే నేను నత్యాగహాన్ని [ప్రారంధంప తిర్మానించు. 
కున్నాను. మెము (బిటిష్‌, వారితో వాదించి యేం చెప్పినా, రుజువు 
చూపినా వారు ఆర్జంచేసుకో లేరు, మా వుపపాదనలు న్యాయమని, ఆచవ 
బయోగ్యమని మేము యెంత చెప్పినా వారి బుర్ర కక్కడం న్‌. 
మము కో కార్యసాధనకు పూనుకుంజకే అప్పుడు వారికి జ్ఞానోదయం ః నొాతుంది. 


ఇ శశ మాటలు నననగాన అచ్చట వారందరూ నవ్వారు. 


గాంధీతో ఒక వారం రో 


(బ్రిటిష్‌ చరిత్రనుబట్టి చూస్తే వారు మాటలతో దారికి రారని, [క్రియలుగాని 
వారికి బుద్ది చెప్పలేవని నిర్దారణ జొతుంది, [క్రియారూపంగా వున్న 
భావాలు బ్రిటిష్‌ వారికి సులభంగా (గాహ్యమౌతవి. అందుచేతనే మేము 
కార్యసాధనకు పూనుకోవాలి. భారతదేశంలో వెంటనే జాతీయ (ప్రభుత్వం 
కొల్పబడవలెనని, ఆందులో అసాధ్యమేదీ లేదని నేను (ప్రస్తుతం. 
ప్రచారం సాగించాలి. ఈ జాతియ పభుత్వాాయం అహింనా తత్వం 
మీద ఆధారపడి వుంది. నాకు హింనలో నమ్మకమున్నా కూడా జాతీయ 
(ప్రభుత్య న స్థాపన అవసరమని నమ్మక తప్పుదు. హింసలో నాకు నమ్మక 
మున్నా “మీరు దయచేయండి. మీ ae లకు మాదేశాన్ని 
కీలక స్థానంగా వపయోగించకండి” ఆని బ్రిటిష్‌వారితో చెప్పేవాజ్ట. కాని 
నా త శ తత్వం కారణంగా యా చేశ “రు ప్రతేక. యతతుల 
చేతుల్లో పడకుండా, మీకు మూలస్థానంగా వుంచుకొని యుద్ధంచేయా 
లంకే మేమందుకు వొప్పుకుంటాం. కాని గౌరవమైన షరతుల మీద 
మీరిక్కడ వుండాలి. మాకు హోనిచేయడానికి వీలులేదు” అంటున్నాను. 
మరో అడుగు ముందుకు కూడా వెళ్తున్నాను. నేను ఇంచెయాలో సాపి పించ 
బోయే కేంద్ర ప్రభుత్వం, హింసలో నమ్మకం గర, సైన్యాలను లేవది స్తే 
(బ్రిటిష్‌వారు ఆ [ప్రభుత్వం సాయంకూడా పొందవచ్చు” నన్నారు గాందిజీ. 

“ప్పి బలవంతం ఎద, వొ 
వొప్పుకుంటే మ 1,00,000 (గ్రామాలు గల పజాన్వామ్యాన్ని రత 
ప్రారంభిస్తారు ?” అని అతగాను. 

“మా ప్రజాస్యామ్యం ఆనాడు యిలా వుంటుందని యావాళ యెలా 
చెప్పను ? ఇప్పటి ప. కేవలం సాంతం మన ఆధార మిన న్ను 
(ప్రజా (ప్రకనిధులు పలువురు కూర్చుని, చర్చించి వొ వ. ఫి ర్తం య 
కుథా నాన్ని esa బృంటుంది. శేషలం గాలిలో మేడలు 
కపేవాడని ప్రఖ్యాతిగాంచిన నేను ఒక్కతే ని్హయించడం హంతు 


అన్నారు గాంధీజీ, 


a 


8 శ్‌ 


జూన్‌ 7, 1942 


మీ ఆలోచన లేవో చెప్పారంటే నేను హూహించుకో లేక 
పోతానా ? ఖద్దరుకు మిల్లు బట్టకం వ్యత్యాసం చశనెరుగనా* మీరు 
సూచిస్తే చాలు” అన్నా నేను, 

“కాని కూరగాయలు తినవలెనని అర్థంచేసుకోలేరేం మీరు 2 
ఆన్నారు గాంధీజీ, పరిహాసంగా. 

“పతిరోజూ భోజనానికి___పగలూ, రాత్రీ. వొకే కూరతినడం 
నాకిష్టంలేదు” అన్నాను. గాంధీజీ నవ్వారు. మెమందరం నవ్వాం. నేను 
సెలవు పుచ్చుకొని నా బసకు వెళ్ళాను, 

నా బసలో ఒక్క ప వొక్కూగది వుందని ముందే చెప్పాను. ఈ 
"వేళ మధ్యాహ్నం నెహూ, నేనూ మూడుగంటలసేపు అతిధి గృహంలో 
మాట్లాడుతూ. కూర్చున్నాం. మాగదిలో ఒక కుర్చీ మాత్రమే వుంది. 
నేను ఆ కుర్చీలో కూర్చున్నా. న్నెహూగారు పడకమీద పద్మాసనం 
వేసుకు కూర్చున్నారు. మానవ సౌఖ్యం, సంస్కృతి, సంఘం యెలా 
అభివృద్ధి చెందాలి ? మానవుడు ఆనంద జీవితాన్ని గడపగల పరిస్థితులు 
యెప్పుడు యేర్పడుతవి ? అమెరికా, రష్యా, ఇండియా_యింకా యెన్నో 
విషయాలను గురించి మాట్లాడాం. ప్రస్తుతం నెహ్రూగారు మునుపటి 
యంత సోవియట్‌ పక్షపాతిగా కనబడలేదు. చై_నాపట్ల యక్కువ 
సుహృద్భావాన్ని కలిగివున్నారు. జై నాను గురించి యీవేళ గాంధీజీతో 
మాట్లాడారు. గాంధీజీ_నెఫ్రూగార్డ మధ్య (భావాల్లో యిచ్చి పుచ్చు 
కోడం యెప్పుడూ సాగుతూనే వుంటుంది. కడపటికి గాంధీజీ, నెహూ 
“గారిని తన దృక్పథానికి తీసుకొని రాగలుగుతారు, ఇక్కడికి వచ్చేసరికి 
నెహూగారికి గాంధిజీ ప్రారంభింపనున్న వుద్యమాన్ని గురించి కొన్ని 
నందేహాలున్నాయి. భారతీయ సమస్యలో రూజ్‌వెల్ట్‌ మళ్ళీ కలుగజేసు 
కుంటాడని నెహ్రూగారు కనిపెట్టుకొని వున్నారు. బ్రిటిష్‌వారు యేదో 
విభంగా కాంగెస్‌తో రాజీపడేట్లు రూజ్‌ వెల్ట్‌ తన పలుకుబడిని వుపయోగిి 
స్తాడనుకున్నారు. బబిటష్‌వారు, యుద్దం ముగిసేవరకు భారతీయ సమ 


శే 


గాంధీతో ఒక వారం 91 


స్యను పరిష్క_రించమని మెండిపట్టు పట్టినందున నెహ్రూ వంటి 
జాతీయ వాదికి గాండీజీ వాదన బాగా నచ్చింది. బలవంతం మీదగాని, 
వొత్తిడి చేస్తేనే గాని బ్రిటిష్‌వారు అధికారాన్ని, కొంతైనా, భారతీయులకు 
విడవను వొప్పుకోరు. వారిపై వొత్తిడి తీసుకొని రావడానికి నహాయ 
నిరాకరణోద్యమం అవసరమని గాంధీజీ వాదన. ఆమెరికా, ఇండియాకు 
సాయపడ లేకపోయిన తర్వాత, నెహూగారికి గాందీజీ తత్వంలో 
నమ్మకం యొక్కువై ౦ది. 

చెడ్రూూగారికి నేను సలహో యిచ్చాను. అమెరికాకు వచ్చి అధ్య 
కము రూజ్‌ వెల్ట్‌తో సంప్రదించువమన్నాను. “అమెరికన్లు స్వాతంత్ర్య 
మరం సాగిస్తూవున్న (ప్రజలకు యెంతో సానుభూతి చూపెడతారు. 
మెరికాకు, బిటిన్‌ వం ఇండియా విషయంలో ఆర్థిక లాభ దృష్టిలేదు” 
అని చెప్పాను, 

తనూ; నెహ్రూగారూ హిందూ మతాన్ని గురించి చర్చించాం. 
“హొాందూ మతం మూఢమతం కాదు. వత నిబంధనలను నిష్కర్షగా 
ఆచరణలో చెట్టని హిందువును వెలి బెట్టడానికిగాని, శికించడానికిగాని వీలు 
లేదు. మీరు హిందువులుగా వుండి నాస్పికుడుగా వుండవచ్చు. ఈ 
వషయం ఉదయం గాంధిజీ మీతో చెప్పారు, జ్రాపకముందా ? కుల 
తత్వంలోగాని, అస్ప బ్రళ్యతలోగాని నమ్మకం బేకున్నా మీరు పాందువు 
లుగా వుండవచ్చు. అదే విధంగా మీరు ధర్మపరుళై న హిందువుగా నుండి 
శ్రెస్తు బోధనలలో నమ్మకం కలిగివుండవచ్చు. క్రీస్తు చిత్రాన్ని మీ 
యెదుట (వైలాడగట్టి పూజించవచ్చు” నన్నారు, నెక్రూగారు, 


బ్‌ (11 


(1 


నెడూగారూ, నేనూ అతిధి గృహంలోనె పరున్నాం. ఉదయం 


నిమరలేచిందే రాత్రి కాను నిద్రపోలేక పోయారని, యేవో కేకలు విన 
పడినవని నెహూగారు చెప్పారు. కాని నేను యీ ఐదారు రోజులలో 
యే శబ్దము వినలేదు. నహూ గారు ఆశ్రమంలోని మిత్రులతో ప్రనంగించి. 
తొమ్మిదింపావుకు తిరిగి వచ్చారట. నాతో (పసంగించుదా మనుకున్నారట, 
కాని నేను గాఢ నిద్ర చెంది వుండడం చూచి తాను పరున్నారట. 
గాంధీజీ, యెప్పటివలనే, వుదయం ఆరు గంటలకు షికారుక 

బయలుదేరారు. అలవాటు (ప్రకారం ఆయన వెంట యెనిమిది, పదిమంది 
తెల్ల బట్టలనే ధరించినవారూ బయలుదేరారు. ఈ రోజు గాందీ 
మౌనం రోజు. ఆయన షికారుకు వెళ్ళతూ పంచలో కూర్చున్న నన్ను 
చూచి, తన చేతిని పెకియె త్తి సెగచేశారు. జైపుచేశాను కొంతసేపు. 
తర్వాత నెటూతో మాట్లాడుతూ వుదయం గడిపాను, 

మధ్యాహ్నం ఆర్యనాయకంగారు నా బసకు వచ్చారు. ఆయన అమరికా 
లోని కొలందియా విశ్వవిద్యాలయంలో ఆచార్య డ్యూయి, థారన న్‌డైక్‌ 
గార్ల వద్ద చదివినవారు. ఎడింబరొ, కేం ట్రిద్ద్‌, ఆక్స్‌ఫర్డ్‌ విశ్వ విద్యా 
లయాల్లో పట్టభదులై నవారు ఆయన, నేను సేవా (గ్రామంలో నున 
ఐదారు రోజులూ పడక టింట్లో వాడే పలచని పాదరక్షలను దాడులూ. 
వచ్చాను. ఇసుక, గులకరాళ్ళు యీ పాదరక్షలలోకి (ప్రవేశించడం చెత 
తూట్లు పడ్డ వి. ఈ విషయాన్ని ఆర్యనాయకంగారు గమనించినట్లున్నది.. 
తెల్ల ఖద్దరు ఉడుపులను, కొత్త చెప్పుల జతను నాకొబకు ఆయన 
తెచ్చారు. తాను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు కలిగిన అనుభ 
వాన్ని వొకదాన్ని చెప్పారు.తాను “యస్‌. యస్‌, బెరంగీరియాి ఆన్న 
బమర్‌లో న్యూయార్క్‌ నగరానికి వెళ్ళుతున్నారట. తాను నల్లటి వాదు 


ఓ 


7 


ల 


£ 


క్త రే 


98 


ఆ అవమానం 


గాంధీతో ఒక వారం 


డట. 


(a 


నొకరు తనకు వడించననా 


తోసి 


దయంటో నాటుకుపోయింది. 
వార్దా విద్యా విధానాన్ని కాచి వడియపోసినవా డాయన, రైతు 


సర 


సె 


ఆ 
(అ) 
న హా 


‘ 


జ్య 


ఆయ 


యణ 


ముఖ్యో దేశం. 


మొదతెన చేతి 


బట నేయడం 
రు 


వసాయం, నూలువడకడం, 
పనులను నేర్పించడం ల్‌ో విద్యా విధానంయుక్క్ల 


ఫ్రీ 


లకు వ 
*1997.39లో కాంగెస్‌వారు మంత్రిపదవులలో వున్నప్పుడు వార్దా విద్యా 


ng 
ఏ 


బిట్రిష్‌వారు యో విద్యా 
(బ్‌ 


(టి 
౦లో 
టిష్‌ అధికారుల రిపోరులనుంచి 


రంభించారు. భారత దేశ 


ద మిచ్చారు. కాని తర్వాత 
౦సప నా 


ఎ 


n 
aw 

రా 
ఠి 
ర్‌ం 


నానీ 
ధానాని 


63 13 


ష్‌ విద్యావిధానం 


రు 


హస పిచ న 
Gangs 
అస a గ 
alg < o 
$2 స ౧వ ౪3 3 
3 2 f 
శ్‌ Ga A 
ర Al ణి [ర్తి 
గ శ్‌ 9 3 
Ma ఓ hem 
Ge Pa 
3 sa, ©) 
GN లల 
[| 
shee hp 
a ల్సి % ర్ట 
ఓ య టె 
0 క్‌ జ ల 
Wy ¥ 3 సై kd 
| 
ల a dd 3 Ca 
న FE} pad 
1. ః SE సొ 
టి. 
గ cb 3 Gy ఎం) 
ww OA 
wig A 
(0 [౧ + we 


తో ళో 
తు అష అర 
పలానా ముసుం 


ఆ(కమించింది, ఆ 





ది సాగిందన్నమాట” అన్నారు, ఆర్యనాయకంగారు, 1041లో 
య 


కాన్న 
వు 


49 జూన్‌ 8, 1942 
జనాభా లెఖ్య_లనుబట్టి, విద్యాభివృద్దిని గురించిన లెఖ్య_లు అంత నమ్మ 
దగినవి కావని ప్రభుత్వ మే వొప్పుకుంది. 

గాంధీజీ తన మౌనవ్రతాన్ని త్వరలోనే ముగించారు. అందువల, 
యధాప్రకారం, నేను మధ్యాహ్నం మూడుగంటలకు గాంధిజీని కోకు 
కోను వీలుగలిగింది. గాంధీజీని కలుసుకోగానే మే మింతవరకు చర్చిం 
చని, కష్టతరమైన, సమస్యను చర్చించ నారంభించాము. “మన మింత 
వరకు మీదేశ మహత్తర సమస్యను చర్చించనేలేదు:” అన్నాను. 

“ఏమిటా సమస్య?” అన్నారు గాంధీజీ. మీ జనాభా సమస్య, మీ 
జనాభా సాలుకు 50, 00, 000 చొప్పున హెచ్చుతూవుంది. బ్రిటిష్‌ 
అధికారపు లెఖ్కల ప్రకారం 198281 లో ఇండియా జనాభా 83, 80, 00, 
000. 1941 లో 38, 80, 00, 000 కు పెరిగింది. 5, 00, 00, 000 
యెక్తువ (పజలను కూడుబెట్టి, బట్టయిచ్చి, నివాసా లేర్పరచి పోషించ 
వలపి వచ్చింది. పదేండ్లలో ర్‌ కోట్లు యెక్కువ (ప్రజలై నా రన్నమాట. 
ఈ సమస్యను యెలా పరిష్కరిస్తారు 2” అని గాంధీజీని ప్రన్నించాను, 
“ఈ సమస్యా పరిష్కారానికి గర్భ నిరోధం వొకమూర్షం కావచ్చు. 
కాని, గర్భ నిరోధ పద్దతికి నేను విముఖుణ్ని” అన్నారు శం తీ 

“గర్భ నిరోధ పద్ధతికి నేను విముఖుణ్నిగాను. కాని భారత దేశం 
యింకా నవనాగరిక దేశం కాలేదు. అందువల్ల నే భారతదేశంలో గర్భ 
నిరోధ పద్దతి జయప్రదం కాజాలదని నా నమ్మకం” అన్నాను. 

“అయితే యే కరువో, కాటకమో రావా లనుకుంటాను” అంటూ 
గాంధీజీ నవ్వారు. 

“లేక గొప్ప అంత ర్యుద్దం రావాలా ?,........**,కౌనీ సోవియట్‌ 
రష్యాలో గొప్ప కొమాలు, జబ్బులు, అంతర్యుద్ధం__అన్నీ వచ్చినా 
జనాభా అతి వడిగా హెచ్చుతూనే వచ్చింది, అందువలన 1928 త్రో" 
బోల్లువిక్కు.లు కొన్ని ఆర్థిక చర్యలను అమలులో నుంచారు” అన్నాను. 

“ఇంతకు, మా దేశం పారి శ్రామికాభి వృద్ధిని అతి త్వరిత గతిని సాగించా" 


గాంచీతో ఒక వారం §్ర5. 


లని నాచేత అనిపించాలని మీరు (ప్రయత్ని స్తున్నట్లుందే? ఆలాంటి భావాలకు 
మీరు నన్నువాప్పించలేరు. మా ప్రప్రధమ సమస్య బ్రిటిష్‌ పరిపాలననుండి. 
విముక్తి పొందడమే. పిదప, యితరుల జోక్యం లేకుండా, మా దేశ 
అవసరాలనుబట్టి నడుచుకోడానికి స్వతం(తులమై వుంటాము. బిటిష్‌వారు. 
వారి అనుకూలానికి అనుగుణ్యంగా కొన్ని ఫ్యాక్షరీలను, పరిశమలను 
మేము నిర్మించి, సాగించడానికి వొప్పుకున్నారు. కొన్ని పరిశ్రమలను. 
మేము సాగించకూడదని అడ్డుపడ్డారు. నాకు, పుత్తమోత్తమ సమస్య. 
బ్రిటిష్‌ పరిపాలనను అంత ముందించడ చు అన్నారు గాందీజీ. 

గాంధీజీ యెంత సేపటికి (బ్రిటిష్‌ పరిపాలనా సమా ప్రిని గురించే 
మాట్లాడ దలచుకున్నారు. అస్సష్ష్టమైన భావిదశలో ఆయనకు ఆస క్రి 
లేదు. “సరే! రానున్న మీ సహాయ నిరాకరణోద్యమం యెలా సాగు, 
తుంది? యే రూపం డాలుస్తుంది ?” అని ప్రశ్నించాను, 

(గ్రామాల్లో రైతులు పన్నులు గట్టరు. (ప్రభుత్వ నిషేధమున్నా 
లెక్క చేయక రైతులు ఉప్పుచేసారు. ఉప్పుకాయడం చాల స్వల్ప, 
విషయంగా కనబడుతుంది. ఇండియా ప్రభుత్వానికి వుష్పువల్ల రాబడి చాలా? 
స్వల్పం, కాని యీ వుప్పు సన్నును యివ్వ నిరాకరించడానికి తగిన ధైర్యం 
రై తులకు కలిగితే, తద్వారా స్వతంత్రించి కార్యసాధన కురకడానికి తగిన 
ధైర్యం వారికి వస్తుంది. తర్వాత పై తులు భూములను పశపరుచుకుంటారు” 
అన్నారు గాంధీజీ. 

“దొర్దన్యంగానా? లేక ఒత్తిడి నుపయోగించా?” అని. 
(ప్రశ్నించాను. 

“డొక్టన్యం ఉపయోగింప బడవచ్చు, కాని, ర తులు భూముల 
నాక్రమించను జమిందారులే నాయపడవచ్చు” నన్నారు గాంధీజీ. “మీకు 
విజయంలో అంతులేని నమ్మక మున్నచదే 2” అన్నాను. 

“సం; జమీందారులు కాలికి బుద్ది చెప్పడం రైతుకు సాయపడడం 


అవుతుంది” అన్నారు గాంధీజీ, 


జూన్‌ 8, 1942 


నెహూగారు యింత'సేపూ నా ప్రక్కనే కూర్చున్నారు. “మీరు 
టు! అన్న మీ రచనలో వర్షించినట్లు మా జమీం 
చాపలు పలాయన మంత్రం పఠింపవచ్చు. తర్వాత ర తులు జమీందారీల, 
న్నాకమి క న సాయపడిన వారౌతారు. 1917లో రష్యన్‌ సై నికుడు 
శాంతి కావాలని తనకాలితో (చేతితో కాదువోటునిచ్చాడని లెనిన్‌ వ్రాశారు. 
ఈ రంగంనుంచి రష్యన్‌ సైనికుడు పరుగెత్తి పోయాడు, అదేవిధంగా 
కీండారులు, తమ జమీన్‌ లను రై తు లాక్రమించ వచ్చునని కాళ్ళతో 
మాలనుంచి పరిగెత్తి వెళ్ళవచ్చు” నన్నారు జవహర్‌ 


ఉస్రేక్త రైతులను సాయుద బలంతో యెదురుకొనను సంసిదులు 
(. 


గా వచ్చుగా” అన్నాను. 
“పదునైదు రోజులు అల్లరి జరగవచ్చు, కాని త్వరలో శాంతిని 
పించగలమని మా నమ్మకం” అన్నారు గాంధీజీ. 
“అంహే పారితోషిక మీవ్వకుండా భూములను అసహరించాలనా! 


న! 


నడం?” అని (ప్రశ్నించాను. 

“ఆ; అవును. జమీందారులకు వారి జమీన్‌లకు బదులు డబ్బు 
నవ్వడం అర్జికంగా అసాధ్యమైనపని” అన్నారు గాంధీజీ, 

మ. యీ విషయం (గ్రామాలకు సంబంధించింది. మరి పట్టణాల 


నో 


యస 


సంగతేమిటి?” అసి అడిగాను. “ప పట్టణ 


ఇవీ pan 04 
“దేశమంతటా సమ్మెలు మ య. మాటి అని నాలో నే నను 
కున్నాను, “మీకు గ్రామాలతా తులలో యక్కుువ పలుకుబడి వున్నదని 
యింతకుపూర్వ్యుం బుజువైన విషయమే. కాని పట్టణా “ని (శ్రామిక 
న్‌్‌, 
౪లో చింమ్ము అనుసరించేవా రక్కు_వమండి లేరేమో?” ఆన్నాను, 


“లేరు. ఎక్కు_వమందిలేరు. కాని యీమారు (శ్రామికులు గూడా 
నా సలహాను ఆమోదిస్తారు. మా దేశంలో, ప్రస్తుతం, ప్రతివ్య క్తి 


గాందీరో ఒక వారం ఫ్‌” 


పొందువుగాని, ముసి ంగాని, మహారిజనుడుగా ని, రైతుగాని, భనికుడుగాని, 
(పభుక్యోద్యోగి గాని, సంస్థా నా ధిశుడుగాని, పతి ఒక్కడు న్వాత ౦త్యాన్ని 
కోరుతున్నాడు. న్వదేశ సంస్థా నాధిపతులకు గూడా తెలుసు కొత్తగాలి 
వీచుతూవుందని. ప్రపంచం యికముందు గూడా మునుపటివలెనే సాగదు. 
టెటిష్‌ ఆధిపత్యాన్ని స్థిరపరచి, చిరంజీవిగా చేసేయుద్దంతో మేము 





శ 
{js 


జర 
> స ల్‌ 
ష్టం 3 నం. bE 
దత. 


3 
0 
fm 
¥ 

| 
tb 
క 


3 


7 


88 జూన్‌ 8, 1942 


“బహుళా ఆరంభంలో సాయపడక పోవచ్చు. కాని వుద్యమం 
జయప్రద మౌతూవుందని తోచినప్పుడు వారు తప్పక వస్తారు” అన్నారు 
గాంధీజీ. 

“ఉద్యమాన్ని ఆపడానికిగాని, వుద్యమానికి అడ్డంకులు కరం 
డానికిగాని ముస్లింలు వుపయోగింప బడుదురేమో?” అన్నాను. 

“నిస్సందేహంగాను | ముస్లిం నాయకులు, లేక [ప్రభుత్వం వా 
ప్రయత్నాలు చేయవచ్చు. కాని భ్‌ స్త స్వాత తం(త్యాసికి ముస్లిం న 


౨ 
బాహుళ్యం విరోధికాదు. అట్టి ఏ స్వాతంత్ర్య సంపాదనకు మేము చేసే 


(ప్రయత్నాలను యెలా భగ్న పరచగలరు ? కాంగసుయొక్క.. యేకై క 
ఆశయమైన “భారతస్వాతం త్యం" పట్ల ముస్లిం ప్రజలకు సానుభూతి 
వున్నది. ఈ రాతిమీదనే (భారత స్వాతం త్ర్యమన్న రాతిమీదనే 
“హిందూ_ముస్తి ౦ సఖ్యత అన్న సౌధాన్ని నిర్మించవచ్చు” నన్నారు 
గాందీజీ. 

మా సంభాషణను “మిక్కు_టమైన జనాభా? సమస్య చర్చకు 
దించాలని కడపటి [ప్రయత్నంచేళాను. గాంధీజీ యీ మాటలు మాత్రమే 


ల్‌ 


గ్‌ 


గ్య 


అర ౪ తంది కలయ ణా అనసణిలా అద అన యు ఇళ జి 

బదులిచ్చారు. పరిశ్రమలు అపరిమితంగా అభివృద్ధిచెందిన (పభుత్వ ము 
చూర్లదర్శిగా నుండాలి.” 

fs 
జా యే Cra 

సాయంకాలం మహాదేవ్‌ దేశాయగారి కుటీరానికి వెళ్ళాను, ఆయన 

నూలు తీయడం గమనించాను. గాంధీగారి ఆంగ్ల బారిష్మత్రిక 

“హరిజన్‌ కు ఆయన సంపాదకుడు. గాందీజీ తన థ ను 

బాయుటకు దేశాయగారు యెంతో సాయపడ్డారు. న్యాయవాది వృత్తి తన 

ఇరువది మైదవయేట వదలి, అప్పటినుంచి “గాంధీజీతో పనిచేస్తూన టి 

ఆయనే చెప్పారు. ఇప్పటికి పాతికేండ్లుగా దేశాయగారు గాందీజీకో 

పనిచేస్తూన్నారు. 1989 నుంచి న ఎప లట జరిగిన సంభా 


షణలలో నాతో యా వారం వోజులలో జరిగిన సంభాషణలు చాల 


గాంధీతో ఒక వారం $8 


'ప్రాముఖ్యమైనవని దేశాయిగావన్నారు. గాంధీజీ చెప్పినదాన్నల్లా దేశాయి 
గారు తూ. చా. ue సి వుంచుతారు. గాందీజీకి_వాకు జరిగిన సంభాషణలు 
కూడా దేశాయిగారు |వాసివుంచారు.. 
ఆయనతోపాటు నేను నేలమీడ 
కూర్చున్నాను. ఆయన నూలు వడ 
కడం చూచినప్పుడు నూలువడకడం 
యెంతో విశ్రాంతిని సంతృప్తిని. 
యిస్తుందని నా కనిపించింది. 
“ఇన్నిరోజులూ గాంధీజీ 
చెప్పిన దానినల్లా అతి జాగ త్తగా 
విన్నాను. ఆయన మాట్లాడిన 
తర్వాత మా సంభాషణలను జాగ 
గా వ్రాసి వుంచాను. వాటిని 


Frid 
te 
pi 


$2] 
pet 


tr Hit 
Fils 
iis 
Sia 
నో 





కా యేమిటి?” అని ప్రశ్నించాను. 
“శరీరంలోని అరిషడ్వర్హ్షాలు ఒక ఉన్నత తస్థాయికి రావడంవల్ల 
యీ కామం యేర్చడినది” అన్నారు దేళాయిగారు. 


100 జూన్‌ 8, 1342 


తప్పును గాందీజీ వొప్పుకోగలరు. తన్ను తాను నిందించుకొని, 
యితరుల తప్పులకు తగిన దండనను తా ననుభవించగలరు, సహాయ 
నిరాకరణోద్యమం వొకటి వ్యక్తుల పొరబాటువలన హింసాయుతంగా 
మారినప్పుడు ఆ బాధ్యతను తానే వపాించగలరు. తన శరీరాన్నీ, 
ఆత్మనూగూడా గాంధీజీ తన అదుపాజ్ఞలలో వుంచుకున్నారు. శారీరక 
నిగ్రహం ఆయనతో అత్యంకశ క్రిని, కామాన్ని కలిగిస్తూవుంది” అన్నారు 
మహాదేవ్‌ దేశాయిగారు, 

భారతీయులు పాళ్చాత్యులకన్న యెంతో సత త్యవంతులని నాకు 
తోచింది. స్వవిషయాలను వారు యెక్కువ నిజంగా బయట పెడతారు. తమ 
తప్పు---వొప్పులను దాగా తెలుసుకుంటారు. తమ చర్యలను తామే, 


రేసటిరోజు హైదరావాచ్‌ కు [పయాణమవను తీర్మానించుకున్నాను. 
హె జాము సంస్థానానికి ముఖ్యపట్టణం. ఈ సంస్థానానికి 
నై జామ్‌ వును, eS యితనిని మించిన ధనికుడులేడు. బ్రిటిష్‌వారి 

1,60,00,000 ప్రజలను పాలిస్తూన్నారు, నేను సేవా 
కొన్నిరో జులు వుండవచ్చు. గాంధీబీకూడా యింకా 
కొన్ని రోజులుండుమని నిన్నను కోరారు. నేను సేవా వాగామంలో రెండు 
మూడు రోజులుమాత్రమే మ వుందామని వచ్చాను, ఇప్పటికే చాల రోజు 
లున్నా ను, ఇక (ప్రయాణం కావలసిందే. (బొద్దు ఐముగంటలకే లేచి, 


a 
దుస 

య సరా. 
కరం శేనుకొని, ఫలహారంచేసి కడవ వెళ్ళాను, ఆయన 


3 


| 


మామిడిపండ్ల రనాన్ని ఆరగిస్తూన్నారు 
“నేను వ నొకప్పుదు బెంగాల్‌లో చాల కష్టపడి పనిచేసే రోజుల్లో 
కేవలం మామిడిపండ్లు తినే జీవించాను” అన్నారు గాంధీజీ. 
“అదే వొక అమెరికన్‌గాని, ఆంగ్ల యుడుగాని అయితే గొడ్డు 
మాంసం ముక్కతో "పే జీవించేవాడు” అన్నానేను. 


“ఆదే మాకు - మీకు వ్యత్యాసం. కాయగూరలోనె నా (బ్రిటిష్‌ 
౧? 


101 


గాంధీతో ఒక వారం 


bh ge 
# bg 
క = 
| 0 
చ he 
వ్‌ 21% 
చ మ గే 
We Pu 
ba (గక 0 
\3 2k 
kt ay 
qn 0 
gg Eh 
లాలి ye శ 
ల o 
రి Re 
3 «1 
న 
{1 
ర న 
రీ పట 
nad hb 
ba pg“ 
9 ఓ ళ్‌ 
Bg 
qe 
ఖు (౩ 
o kk 20 
౧౨ గ్‌ 


(పారంభించాను.___ 


ద్ర గ్ల 9 జై 
త (గ్రాక్క్‌ రీ 
9 Ra . 
fh 0 న్‌ ఫై 
a 2 
& ని ల 
* ళ్య 
యె ans 
SM, we 
a (1 3 wg 
Fo 
A Eko 
ఏ og ™¥ 
ర 
శః 6 fc 
ఖు గ 
«3 9 @ 
ss Ug 
¢3 ఇళ్ల న 
వీిణసి ణి 
2 201 
వ ఇ 
sb 0g 
62 fh "2 
గ్‌ Bm 
౧. «J ya 
va bb pok 
Wd a చి 
క్ష గి 3 
fo 
5 dog 
wg Gg స్వ! 


ధమైన (వశ్నయిది ఇ 
బడి కలుగడానికి 


కీయ సంబం. 


అజ 


కారణ 


ర్‌ గ్ర గుచున్నడి నా 
మేనని నా ఉదేశం. 


దేశంతో 
ఇ 


నా పలుకుబడికి కారణం నా సత్య (వత 


రుయే వ్ర 
నా పరమాశయంి” అన్నారు గాంధీజీ, 


ద 
Theta 


కక గ ప్రశ్నను 


3 
ష్‌ 
ఏలీ 


కొంచ పరచడంళేదు. కాని 


అట్‌ అదు 
My కిల 


భల్తె 
3282 Kk 
a 
ae 
62 43 
ప ou 
ఇ ® 
0% ; 
a2 3 Fe 
3 fa f= 
5 ర 
«g Ye Po 
f3 ye 
do? = 
Pav “ tw) 
ya’ ఏ6 fh 
y3 ఎలి 
ప 
స్ట్‌ ¥3 డి 
అ (7 
షీ డి ఇగ 
x౧ 7 క 
భట 2 
అ గ్‌ సలి 
సళ్ళ 60 | 
oo ఖ గి 
గో ( 
9 aw 
ea 
౦1 ఫి 
yea r 
గి ర్ట స 
బ్‌ 9 
hy we 
2 Dd 


తేకుండా 


co 


లో 


టో 


ఆడంబవ 


డంబము, 


౮ 
Fa 
3 yo 
at a 
|) సస ps 
sf త్తే f3 
mw Sm 
వ 0 
f- స a 
స! న 
0 a స 
9 x 
) ఇ గ్‌ 
న | 
mn ఖా! a 
శి స్‌ శ్రీ 
సా 
f3 | 
ళం సల 
వ్‌ న hh 
Ye 52 ey 
09 ఇ a 
FF 3 
¥2 గ్‌ & 
జై 2) fb) 
Jy ho 
Ye టే ల్‌ 
నకి 
Pa) స్ట్‌ అబ 
3 BR 
Ce, 4 
Esto 
ath hh 





102 జూన్‌ 8, 1942 


“సత్యం కేవలం మాటలకు, పడాలకు సంబంధించిన వషయం 
మాత్రమేకాదు, సత్యం ఆచరణ యోగ్యమైన వొకజీవితమార్షం”ఆంటూ 
గాంద్‌జీ కాగే స్పేపు ఆగారు, బహుశ ఆయన సామాన్య జీవితాన్ని గురించి 
నేను జ్జ ప్తికి తెచ్చుకోడానికని ఆగారా ? అనుకున్నాను నేను, ఇంతలో 
వక. ప్రారంభించారు---”*నాకు సాయపడను "పరికరాలు, ఆడంబరాలు 
మయేవీ లేవన్నమాట నిజమే. నా చదువుగూడా అంత గొప్పది కాదు, 
నేను యెక్కువగా, యిప్పుడు, చదవడమూ లేదు” అనిమళ్ళీ 
కాస్సేపు ఆగారు. 

శక్స్ర్‌రు న్వాత ౦ త్రం కావాలన్న ప్పుడు భారతీయులలో ఆనేక 
'మంది మనస్సులలోని కోర్కె.లను వెలిబుచ్చుతున్నారుగడా : గాయకుడు 
చుక్షకులను మోహితుల చేస్తున్నాడు. అదేవిధంగా మీరుగూడా భారతీ 
యులు వినాలని యెదురుచూస్తున్న భావాలనే వినిపిస్తున్నారు వారికి. 
ప్రజలు అనేకమార్దువిని, సంతోషించి, యిష్టపడిన పాటనే యెక్కువగా 
ఆనందిస్తారు. ఉపన్యాసకుని శరతితోని ప్ర భావాలనే సభ్యులు ఆమో 
విస్తారు. మీరు మ్‌ ప్రజల ఆభీష్టాల ననుసరించి వారు కోరినరీతిని నడుచు 
కుంటారనుకుంటాను :” అన్నాను. 

“కావచ్చు. నా పలుకుబడికి కారణం ఆదే చ. మొదట 
బిటిష్‌ వారిపట్ల నేనెంతో (పభుభ క్రి కలిగియున్నవా పిదప తిరుగు 
బాటు దారుణ్జీ “అయ్యాను. 1896 వరకు నేను కంత ళు నున్నాను” 
అన్నారు గాంధీజీ, 

“మీరు 1914.18 లలో గూడా (పభుభ క్రి పరాయణులేగడా ?” 
జని పరవా. 

“ఒక విధంగా అప్పుడు ప్రభుభ క్రై క్రికలవాలే. కాని పూ రరిగాగాదు, 

1818 కే భారతదేశంలో బైిటిష్‌ పరిపాలన, పర కంపే గనుక, అంత 

మొందాలె నన్నాను” అన్నారు గాంధీజీ. మేము నడుస్తూ నే వున్నాం. 
స్పేపు గాంధీజీ మాట్లాడలేదు. 


గాంధీతో ఒక వారం 108 


“బిటిష్‌ వారు వెళ్ళిపోవాలన్న తీర్మానానికి నేను రావడం యెలా 
జరిగిందీ చెపాను. ఇది 1916 లో జరిగిన సంఘటన. నేను కాం(గైెస్‌కు 
గాను, ఆ రోజుల్లో, లక్నోలో పాటుబడుతూ వున్నాను. ఒక రైతు'నా 
వద్దకు వచ్చాడు. అతను, మా దేశంలోని యితర రై తులందరివలెనే 
నిరుపేద. కృశించిన శరీరం. ఆతను “నా సేకు రాజకుమార్‌ శుక్త, నేను 


చంపరానానుంచి వచా*ను. చమురు మాజిలాకు రావాలని నా కోరిక 


pa స్ట "న్‌ 
అన్నాడు, చంపరానా లకోకు కొన్నివందలమెళ్ళ దూరంలోనుంది. 
ఆతను తనతోటి ర లుల దుస్థితిని నాకు వరి ౦చాచు. చంపరానాకు తనతో 
శ్‌ ౬3 
రమ్మని పాచయపడ్తాడు, అతని పటుదల, డె నతచూచి, వసానని నేను 
(ot డా మ ఖ 
మాట యిచ్చాను నేను ఫలానా రోజున వసానని నిశ్చయించుమన్నా 
MINN) 
డతను. నను ఫలానాదోజని నిశ్చాయించలేక యాను స్న వారాల 
పాటు అతను వ వీడలాగ, వెంటనంటాడు. నేగు డికి వెళ్ళితే 
లతా J బే 


na) 
వెనవెఎ రె తులతొ మాట్లాడదలచుకున్నాః . (పతికి దృష్టిని (గ్రహించ 
డానికి ఆ ప్రాంతపు (బిé టిష్‌ కః త్రో తౌ సంప్రదించ తీర్మా 


oy) 
మేషనరుగాదిని తర్‌ క్కించినష ఎడు, ఆయన 
వెళుమని 
శారి 


నించుకున్నాను. నేను | బిటిష్‌ 
నన్ను ఆదరించి, బెదరించి, తక్షణ 


te 


f 
29 


0 
ల 


టన. వెళ్ళాను, నా కంపే ముందుగా వొక పోలిన బం టోతు 


ఆ [గ్రామం చేరాడు. చంపరానా జిలాను వది వెళ్ళవలసిందిగా నాకు 


నోటీసు జారీచేళాడు. ఆ [గాముంలో నేను బసవున్న ఇంటిదాకా పోలీసు 
డా రానిచ్చాను, నా ఐసకువచ్చి సత్యాగహో ప్రారంభించ 


104 జూన్‌ 86, 1942 


తీర్మానించుకున్నాను. ఆ జిల్లాను వదలి వెళ్ళనన్నాను, నా బిసచుట్టూ 
జనంచేరారు. ఈ జన సమూహాన్ని " సర్టడంలో పోలీను వారికి నేను 
సాయపడ్డాను, పోలీసువారికీ..నాకూ వొకవిధమైన స్నేహం యేర్చడింది. 

నా జీవితంలో ఆరోజొక గొప్ప రి రోజాగా పరిణమించింది, నేర 
న్గుడుగా నన్ను విచారణకు తీసుకొని వెళ్ళారు. విచారణ [ప్రారంభమైంది. 
ప్రభుత్వం తరపు ప్లీడరు విచారణ వాయిదా చేయుమని మేజస్ట్రేటుగారిని 
కోరాడు. కాని, విచారణ సాగించుమని నేను కోరాను, చంపరానాను 
వదలి వెళ్ళుమన్న - ఉత్తరవును పుల్ల ంఘంచానని బహిరంగంగా (పక 
టించవలెనని అనుకున్నాను. అచ్చటి సాంఘిక పరిస్థితులను గురించిన 
భోగట్టాను సమకూర్చడానికి వచ్చానని, అందువలన బిటిష్‌ అధికారాన్ని 
ఉల్లంఘించ వలసివచ్చిందని చెప్పాను. బిటిష్‌ అధికారానికి మించిన 
ఆధికారానికి నా అంతరాత్మకు.___అణగి (పవర్తిస్తున్నానని గూడా 
చెప్పాను. ఇదే (విటిష్‌వారి నెదిరించి నేను చేసిన ప్రప్రధమ శాసనో 
ల్ల ంఘనము. మాదేశంలో యెచ్చోటికి గాన్కి శాంతియుత కార్యక్రమాన్ని 


నసుకు వెళ్ళినప్పుడు, నన్ను స్త్ర వెళ్ళిపొమ్మనడానికి యే 
ఆంగ్లే యునకు ఆధికారం లేదన్న సిద్ద డాంతాన్ని స్థాపించాలని నా కోరిక. 


“నేను నేరస్థుడ్నే._.. దండించండి” హో నా వాదనను నూనుమని 


జ! ఇహ నే ఆటో ల్‌ నశ. క్‌ డా ran జీ 
ప్రభుత్వం పలుమార్షు నన్ను పొరించిండి, ఆఖరుకు మెజస్ట్రేంబ్‌ గా ద 
షి) తా జ 6 
డా ౩ డి జ చ మ we 
వ్యాజ్యాన్ని [5 సిపశారు. శాసనాల ంఘనం తపతప... జత 
అ ee ma 
Ow అరం చి కొ వ స్ట శ 
దేశాన్ని బానిసత్వం నుండి నిడిపించడానికి ళాసనొల్ల ee టర 
త్‌, Ch 
గా mY టు Mm గాంగ వనీ 
ప ఈ వవ ౪ ఎట 
గ. డ్‌ పి 2 a క ఐ= ఇ అ, రో 
ఇండియాలా ౨ వలుకుబడదికి యబుదొక. కాలణచునుకుంటాను 
అన్నా 
6 వన ర ద్‌ జే ఏ అల అడు అ ఆదా బస వని 
“నను చెసింది సరషసామా సమన కనాన రరో ఇను మచ్చు 
చూ (అవా 
వ a =r శ fr ని క a 
టికి వెళ్ళడం 3 యెచ్చజికి వెళ్ళక పోవడం ? అని (బిటిషవారు ననా జా 


పించలేరని [ప్రకటించాను” అన్నారు గాంధీజీ, 


105 


గాందీతో ఒక వారం 


“సామాన్య విషయమే. కాని అలా ప్రకటించడానికి మీరే ప్రప్రధ 


అనినా 


కొల ంబస్‌_కోడిగుడ్డు కథ వంటిది” 


షయం, 


ఈవి 


ములు. 


జీ ప్రశ్నించారు. 


డ్‌ 
be 


కోడిగుడు' క 


"అని గాం 


ud 
ళ్‌ 


క 
(ఫు 


ఏటా క 


వ్యాఖ్యానాన్ని నుడిహాను, 
శక 


“కొలంబస్‌ 


కశ 


fu బా డా 


సో 


థ మీరెప్పుడు వినలేడా ?"”" ఆని 


శ్‌ 


ఆలే 


9% ఆన్నారు 


2 
ఆదే 


. ఆ కథేమిటో చెప్పం 


స 


శ 
అ 


న్స ను. శ ఆయన 


గల? 
జ ఎ 


జో 


అ 


ల క Ce 


ఖే 
౧ 
స్‌ 
శ్‌ 
0౦ 
5 
43 
Re 
యె 
౧ 
3 
ళం 
స్‌ 
fz 
ls 
ww 
. గ్‌. 
రి 
ఖే 
ఇ ia 
[0 
oo 2 
స గ 
ణే 
0 
స 
a 


iy 
0 
ర్మ గ * 
ర ౪1 
06. 
మ ఇ 
వ్‌ 
18 టి 
3 
a 40 
9 9 
= 
8 క 
wg 
నగ? 
Bb 9 
2 
YE 
ro 
గీ 


ల 


fa ul 
"4a న 
ad 
=f 
Wy 
fy 
| గీ 
1౮) a 
Ya 0 
fe "త్తి 
త, 
ణే వ్‌ళీ 
ty (| 
0 ఖై 
న hh 
ఆం Ye 
ఈ 
గీ లి 
J ల్లి 
న 
కి bb 
(1 a8 
qf ie} 
లి 
అ) 
Yr 
ట్‌ 0 
Bh A 
న i 
(టీ 
© ¢3 
fh 8 


106 జూన్‌ 8, 18942 


భూమికి తాను వెళ్ళాలని, అందుచే నేను పది నిమిషాలు వేచియుండాలని 
అన్నారు. బయలు భూమికి వెళ్ళిరాగానే తన పడకమీద పరున్నారు. 
ఆయన కార్యదర్శులతో నొకరు అప్పుడు వచ్చిన వు త్తరాన్నాకదాన్ని 
ఆయన కందించారు. గాంధీజీ ఆ వు తరాన్ని తీసుకొని చదువుతూ నవ్వ 
నారంభించారు. ఆ ఉ త్తరంతో పాటు రెండు, మడిచిన, ఠావు కాగితా 
లున్నాయి. వాటిలో సంగీతపు స్వరాలు [వ్రాయబడి వున్నాయి. గదిలో 
నున్న కుర్గీద్‌ వైప్ప మరలి, నవ్వుతూ “కుర్షీడ్‌ ! కౌస్త యీ సంగీతాన్ని 
పొడి వినిపించు” అన్నారు గాందీజీ. ఆమె ఆ వు త్రరంలోని పద్యాలను 
కొన్నిటిని చదివి, పాటను పాడింది. నేను గాంధీజీ నడిగాను_-ఆ 
ఉత్తరం యేమిటి? సంగీతం యేమిటి? అని. కుర్షద్‌ ఆ ఉత్తరాన్ని, 
ఆపాటను నాకిచ్చిండి. వాటిని, నాతోపాటు, అమెరికాకు తెచ్చాను. ఆ 
ఉతరంలో 

ఆమెరికన్‌ సంయు క్రో రాష్ట్రాలు, 

పహోలివుడ్‌ , 

కాలిపోర్నియ, 


1535 నార్త్‌ హోబర్డై బుల్‌ వర్డ్‌, 
మార్చి 10. 1942 


అని వున్నది. ఆ ఉ తరం మీది విలాసం 
ae.) 


మహాత్మా గాంధి, 
ఇండియన్‌ నేషనల్‌ కాంగైస్‌, 
ఇండియా 
ఆని వున్నడి, ఆ ఉత్త తరంలో మారిస్‌ మాన్నిక్‌ చేవాలున్నది. 
నా (ప్రియమైన మహాత్మ గాంధి, 
నేను యీ పాటను మీకు (ప్రజాస్వామ్య దృష్టితో పంపుతున్నాను, మీరూ 
'ఆ దృష్టితోనే స్వీకరిస్తారని నమ్మకం. నేను చాల కాలంగా మీ ఆభిమాను 
రాళ్లలో నొక తెను, 
మో కత్యంత విధేయురా లై న స్య 


మారిక్‌ మాన్నిక్‌ 


గాందితో ఒక వారం 107 


9 


అని వున్నదా | ట్‌ తరంలో, ఆపాటకు “ఆక్షరాజ్యాల నోడిద్దాం 
అన్న శీర్షిక నిచ్చిందామె, ఆపాట జనరల్‌ డగ్‌లస్‌ మాకార్థర్‌ కు... అతని 
సై న్యాలకు అంకితం చేయబడినది. ఆ పాటను కర్రీ ద్‌ పాడింది. 
అచ్చట వున్నవారంతా నవారు. 


లు 
వ్వ ఆగిన తర్వాత గాంధజీ నాకేసి చూసి “ఇక పేల్యండి_ 
x 
(mam 


are 


Fd జు 
ప్రశ్న గుండ్లను" అన్నారు, 


“గుండ్లు పేల్చడం హౌంనగవా ; గాందిజీ” ఆన్నాను. 
“హంస నుపయోగంచడానికి ఒకేమెనా అభ్యంతర మున్నడా 9?” 
ఆని చోశ్నించారు సన్ను 
“రాని, నేను హింసకు సుముఖుణనిగాని, ముఖుజ్జనిగాని రు 
దె 
నానుంచి వొక్కమాశెనా వినలేమగాః?ొ అన్నాను. 
ధరం చెప్పవలసిన అవుసరంలేదు. మిమ్ము చూచి నేను ఆర్థం 


చేసుకోగలను” అన్నారు గాంధీజీ. 


... (పారంభింపనున్న సహాయ నిరాకర మ. పూర్వ 
లాగా హింస రూపానికి మారితే ఉద్యమాన్ని ఆప్పతారా?” అని ప. 


స. వై ఖరిలో ఉద్యమాన్ని ఆపవలసిన పరిస్థితులు కలుగ 
వనను. కాని పూర్వం నేను అతి జాగ త్తగా వుండేవాజై, “నేనూ, 
ఆఅనుయాయులూ తదరిఫీదు పొందడానికి ఆతి టజ్యాగ ఈ 


la © 
థ ns 
Ra 
ల 
గా 


వాలను వ అర్థంచెస క రూడి పరుచుకో దలచుకునా-* ను. 
మీరు కోరేదానికీ, (టెటి టష్‌వారు యిన్వను 
కువరడాని కేమైనా అవకాశముందా? క్రిప్స్‌ సూ 


పు క రంగీకరెస్తా క్ష సంధాషణను (పారంభి చాను. 
“క్రిప్‌ ప్‌ సూచనల క చేనినిగాసీ స నంగీకరింవజాలను. 
క్రిప్స్‌ స చనలను పూర్తిగా, మరల చూపడానికి వీలులేకుండా, ట్ర్‌టిష్‌ 


108 జూన్‌ 6, 1942 


వారు వుపసంహరించుకోవాలని నా కోర్కె. నేను పూర్థిగా సరియైన 
మార్గాన నున్నానని నాకే రూడి వుండదు గనుక నేను, ప్రధానంగా, రాజీ 
పడే దృష్టి గలవాణ్ణి. ఇప్పుడు రాజీకి యెడమివ్వను. మున్ముందు జరగ 
వలసిన విషయాచే నాకు (ప్రధానంగా కనిపిస్తూన్నవి. బ్రిటిష్‌వారు యీ 
దేశం వదలి వెళ్ళడం ___ వెళ్ళక పోవడం అన్నసమస్య మధ్యసానికి 
వొప్పుకోను, బ్రిటిష్‌ వారు-_-వ్య క్తిగతంగా మాదేశం వదలి వెళ్ళాలనికాదు. 
రాజకీయ అధికారం ర్హీగా బ్రిటిష్‌వారి చేతులనుండి భారతీయుల 
హస్తగతం కావాలనిమాత్రం పట్టు పట్టుచునా న్నాను ఆన్నారు గాంధీజీ. 

“సరే; కాలపరిమితి పు మీరు సహాయ నిరాకరణో 
ద్యమాన్ని (ప్రారంభించిన వెంటనే (బ్రిటిష్‌వారు లొంగిన, వెనువెంటనే 
రాజకీయ అధికారాన్ని భారతీయుల చేతుల్లోనుంచాలా ౩?” అని అడిగాను. 

“బ్రిటిష్‌వారు రెండు రోజుల్లోగాని, రెండు వారాల్లోగాని అధికారాన్ని 

భారతీయుల హ_స్టగతం చేయనక్క-రలేదు. కాసి బిటిష్‌ అధికొరం 
సంపూర్ణంగా వుపసంహరింపబడాలి” అన్నారు గాంధీజీ. 

“యుద్ధానంతరం పూర్తిగా మా అధికారాన్ని వదలుకుంటాం, 
యిప్సుడుగాదు...ఆని (బ్రిటిష్‌వారు అంప?” అని (ప్రశ్నించాను. 

“ఆలా అనడానికి వీలులేదు, ఆలాగై తే నా ప్రతిపాదన విలువ 





చాల తగ్గిపోతుంది. చేను చై నాకు, రష్యాకు సహాయం ల 

కోసం (నై నానన: యక సండే వెళ్ళుమని కి కోరుతున్నాను, ఈ వేళ బిటి 

పరిపాలన మా చేతులను బందించి యుంచినందున, చైనా, 

మేము హూ ర్సిగా నాయపడ లేకున్నాం, (బిటెష్‌వారు మా దేశంనుంచి 

వెళ్ళిపో వాలన్న నా వుపపాదనకు కారణం నా పరోపకార దృష్టియే 

(ప్ర పసుతానికి ఇండియాను న నాదృష్టిలో నుంచుకొనక ప స 
అణ cn 


మాకు స్వాతం త్యం కతు. కేవలం మా కోసమే కాదు. కరాపస్థ 


ఖగ 


మండూకంలాగా కవ ర్తించాలని నా కోర్కె గాదు” అన్నారు గాంధిజీ, 


| 
es 
“మీ కింత కుపూర్వం (యా భావం లేదనుకుంటాను” అన్నాను, 


109 
ఢిగా చెప్పగలరా ?” 


తకు 


+ 


క 


భావం నాలో దృఢపడింది” 


ది 


నస 
చం 


యేర్ప్చడుతూవుంది. “బ్రిటిష్‌ వారిని 


వెళ్ళమనాలి” అన్న భావం నాలో ఆకస్మాత్తుగా కల్లింది. , క్రపిరాయబార 
ఇ, ఇండియావదలి వెళ్ళాడో లేదో, 


ప్‌ 
భి 


“ర్క భావం (క్రమేణా నాతో 
విఫలతవల్ల నాకాభావం కలిగింది కి 
బ్రిటిష్‌వారు భారతదేశం వదలి వెళ్ళాల 
అన్నారు గాంధీజీ. 

“* ఈ భావం 
అని ప్రశ్నించాను. 


0౦౪ క్‌ 
8, wy fe CHM 2% ‘2 3 bh hf 
gw ido ల h న్‌ ee 5 ak 
స 2b 
శ కశ ; |" ల ఓ 
2 స bgpy Wreos 
bm ge tee గాలి ౪ ల ha 
a స శ జ ల Ry 1 న ag rh 
శై Sag Ohne నేం | 
లీ ౦ bg ఖే 2M] ఎం టె / గ nD 
nn ff ౧ ద్‌ 9 fy x Oot 3 te న 3 
hh BEng ం వ యి HEMP 
| / ఆ ళీ f fis గె fr ల్‌ 11: /! న్‌ గం ve ia |] 
శ 3 i “2 ) fs [6 య న ష్‌ 0 న స్‌ [). 
యి ab g 9 9 4 ag 9 
6 bb ్గి లియా ' న స D 
“లే ఇ ౪ 3 
19 20 dm ; 9° “AE 
9 లం ౧, ౪9 *రే oa ‘ 2) ల య oO . 
స్‌ G0 «n} dt V ళీ “1 | f3 J ya జో f- 
a2 2 [0౧+ [7 a2 “3B ms 0 CEE 
0 fh 43 yy ya y3 fe } *) స 
Y3 9 « ర 4G 5 3 వ లే pe a (2. 1/1 (గె 
ప gh Mead , 3 lk nev a fh 
fa ee oT wa 13 3 Ua vf (9 a; 06 
fH క్‌ pre Coe 
ళ్‌ * యా ij జో V7 
fe Ya గ్‌ A ల్‌ ల్‌ ) ] 3 a J 0 (0 C3) | 3 గ్‌ fe 
Eg 2) pw 2 9 bb oe Af i 
i ALi IEE 
| Ae ai గ జ్‌ | 3 | 
” “క్‌ | on థ్రీ [2 ye ఓ గ న్‌ fb న య . శ్ర యి న్‌ 
సలి విక తాడిత నే pi par ట్ర 
క షే సలు గే ళు స + శ్రే ఇశ్రే న్‌ జం f. (ఓ (0 
క ఫం Cw) 0 9 న్‌ ౧ rz D గో a ఇ wn అ 
లే qd! 3 లర) నా స 7 లం 9 £ t3 3 గి ర్త 0 
తో రే | |") cr 3 సక క ణే న్‌ 9 (0 కా 
న fa b 6౮ క తు) | P= గే శ్ర vy త్తే ౮ 
sda hk 3 9 # be D1 ty fr pe 


లేగాండర 
జి 


110 జూన్‌ 8, 1942 


ఛయాంగ్‌ శై షేక్‌, అతని సతీమణితో గడపిన ఐదుఘంటలకాలం___ 
మరచిపోలేకున్నాను. కేవలం చైనాకోసమైనా నేను టబ్రిటిష్‌వారిని 
ఇండియానుంచి చై దొలగమనాలి. నా భావాలను యావిభంగా (ప్రపంచం 
యొక్క దుఃఖాలతో ముంచివేసాను* అన్నారు గాందీజీ, 

“యుద్ధానంతరం వరకు మీ ఉద్యమాన్ని ఆపరాదా ?”* అని 
ప్రశ్నించాను. 

“నేను చేయగలిగిందేమిటో యిప్పుడే చేయాలనీ, యుద్ధం 
ముగియకముందే నహాయం చేయాలని నా వుద్దేశం” అని గాందీజీ 
బదులు చెప్పారు, 

“ఈ పోరాటాన్ని సాగించడానికి మీకేదైనా సంస్థవున్నదా?” అని 
ప్రశ్నించాను. 

“ఆ సంస్థ కాం గెస్‌ సంస్థయే. కాని కాం(గెస్‌ నాకు సాయపడక 
పోతే నా సొంతసంస్థ నాకున్నది. ఆసంస్థ నెనె. నన్నాకభావం ఆవే 
శించింది. నావంటివాడు యేసంస్థ దొరకకపోతే తానే ఒక సంస్థ అవు 
తాడు” అన్నారు గాందీజీ, 

“మి దేశంయొక్క_ (ప్రస్తుతపు మనోవై కల్యంలో మీకు నమ్మక 
ముందా? దేశం మిమ్ముల ననుసరిస్తుందా 2 ఈ సహాయ నిరాకరణో 
ద్యమం అపరిమిత త్యాగాన్ని [ప్రజలనుంచి కోరుతూంది. మీ వుదైేశాన్ని 
యెవరైనా కాదన్నారా ?” అని [పన్నీంచాను. 

“ఈవేళ రాజగోపాలాచారిగారినుండి నాకు ఉత్తరం వచ్చింది. 
అత డెక్క_డే నా వుద్యమానికి విముఖుడుగా నున్నవాడు. ఆయన 
భావాలను నే నెరుగుదును. ముస్లింలీగ్‌ సహాయంతో పాకిస్థాన్‌ను 

న పే, ముస్లింలీగ్‌ తనతో కలసి పనిచేస్తుందని 


డా 
(np) 
9 a ష్‌ 
యెలా అనుకుంటాడు ?*ి అన్నాదు గాందిజి, 


YA 
ey 
G 
ఇ 
న 
Es 
LE 
0 


జ జ . ఇటో క్త గాః 
జిన్నాగారు పాకిన్తాన్‌ పట్లు వదఐరనుకుంటారా ? పాకినాన్‌ 
శ్‌ న 


షల వ క bal నీ 
తనరకు, తమకు లాభదాయకమెన షర 
వూ 


[11 


గాందీతో ఒక వారం 


స రనుకుంటాను.హొందూ. 


నునా 
pane, 


తులను గుంజుకోడానికే ఎకగా వుపయోగి 


జిన్నాగారు వదలు 


౦ కుదరగానే తన పాకిస్థాన్‌ వాదనను 


#7} 


fn 
bh 


షా 


A 


కన ఆన్నాను. 


“నుకుంటాను 


నే 
_ 


శ్రా 


GC 


కు 


వెళ్ళగానే జిన్నాగారు తమ పాకి 


వదలి 


అ 


« 


en 
ళ్‌ yP Fe 
v3 fb 
లి 9 he 
9 29% 
wp dA 
vf ౧ స్‌ 
(0 0 3 
rem 
(| య 3 
క 
63 బు 13 
గ్‌ స్‌ 
ఎ ‘nH 
జ 
3 g i 
| . 
అ శ af 
& hb ‘2 
#3 tf 
“3 a 
న గ్‌ 1 
v3 (శే “13 
శభ 3 
ట్‌ స 
షై జ pI 
3 3 
l2 2 
ha శే ఖి 


c6} 


«} 
0 


fz 


మానేయక తప్పదు” ఆవ రు 


ముందుగా (బెటిష్‌ 


డు ప్రారంభించేది 
2? అని అడిగాను. 


జ 
స్‌ో 
స 


అల్లో 
Ce 


ద్య. 
te PN, 1 


మాని 
వ 


జ 


శరా వుద్య 


గాందీజీ. 


er} 


క్స్‌ } 
%) 


[] 


re 1 


రి 11 గ్గ 
ళ్‌ ¥ 
7 4 
aE 
3 న 
స్‌ పై [ 
చ 1 
ర్‌ ణే 
ia fe a 
fs fa J tb 
ta 
o | de 
Bm 48 
0 
సత గ్‌ ర్త 
గం?) €3} re) 
Co} da, 
జ 0 ౧ 
Yo hg 
RO 
fz o bk, y3 
a D rv) 
[2 క 0 టి 
వ 2) ఫు 
స 3 న్‌ రీ 
ట్‌ af 
(. స fh 
24 Rx 


జూన్‌ 8, 1942 


“వారు నన్ను కోరనివ్వండి. నేను అప్పుడు వుద్యమాన్ని మాన 


శ్‌ శ re 
We bh SS 8 gw : ఇ జ్‌ 
ve fe 1 శ eC రే గ We yg f° 
కట 0 3 2 0 fa న y2 (౧ గ 
Wp? 69 ణి 2 0 3 0G [9 ce ar 
గ జిత్‌ 8 2 ఖ్‌ శ fo i గ ఏ డ్డి రని 
వ చ ప ge 2 శ్రి nag 
(9 జజ f య ల ig 
న ౧ wg Ff fa Las ay [0 Rf a, 
: fa జ 3 క్ష ln 1 3 0 43 
a 9 3 9 9 న, x31 " 0 ( 0 «3 
Ow MA స న 60 భ్లి Fr. * ౦ 
క h dsm 3 స SE 
(fo ఖం 19 0 pe ణి <2 f2 వ 9 0 9 2 
i fb 2 ఛి గా 19 a rm ~ b oa 2 Gag 
hacer 3 2m 2 ల. 
జ . ఫి స్‌ శ్‌ / టే వ క ( 
అ TE 
అస శిచ్త ణి? స గ bere న Jy lee 
0 2 © hp mn 2 6 nn 9 Ow 
స్‌ fo చే 3 3 జ fg fe షి fn Aa ge fn 
శీ శం day 4 hag fig gf 
o 3 R f [2 9 ని SEA ౧ [1 తత గె fe 
9 9 @ fb i ౧ 2“ fa 3 f2 (3 ఫి ‘9 @ 
fn h 604%, w x a HAI) , Ww h ౪ b ఇ 
y2 3 ల్‌ ఛే ౫ = రం ం 8 వ్‌ $ a 3 శో న్‌ 2 శ్‌ 9 ౦ 
Pf fe Po వ y3 hn an భై గ శ్‌ i న్న 
క PO igh Gann hh ggg EC 
fe fh § 8 a 8 1; ps 2 mie [| గ శ్‌ తక f3 Ue స్థ. 
9 8' ; న్‌ా hm ఖిల్లా ప య న 62 
aw రి ఏ చ de 38 DRT EE 3 ల 
స ర he 3b విల Mim PD | న 
pe fp Ee ial 2 న ఇ స | 
బే ఏ ఇ ఈ 7 లగ "3 న్‌ " 1. చ్‌ jd న ణ్‌! 
య్‌ వ్‌ 63 © [1 స ia] స్‌ యే “3 న్‌ పె న న్‌ స ' J 
Pa ల రి 4 ణ్‌ Po జ్‌ ల్ల 
సవా నేం కిల శి చి ఏష Rr 
£ st Ya ఇం న; h గ 


గాంధీతో ఒక వారం 118 


తీసుకుంటుం దనుకుంటారా ?” అని ప్రళ్నించాను. 

“అవును. అట్టి చర్య యేరోజునై నా తీసుకో బడుతుం దనుకుం 
టాను. అందుకు సంసిద్దంగానున్నాను. నన్ను యేక్షణమైనా (పభుత్వం 
బంధించవచ్చునని నేనెరుగుదును. అందుకు సిద్దంగా నున్నాను" 
అన్నారు గాంధీజీ, 


జూన్‌ 9, 1942. 


ఈ మధ్యాహ్నం గాందీగారి కార్యదర్శి మహదేవ్‌ దేశాయ్‌ నన్ను 
చూడవచ్చారు. నాకివ్వను గాంధీగారి "ఆత్మ కథి ఒక కాపీకెచ్చారు. 
గాందీజీ, దేశాయిగారితో నేను సెవాగ్రామం వదలి వెళ్ళిన తర్వాత చేయ 
తగ్గ విషయాల గురించి చర్చించారట. ఆ విషయం దేళాయిగారు 
చెప్పారు. నాకూ, గాంధీజీకి జరిగిన సంభాషణలను, వేటినిగాని, రూజ్‌ 
వెళ్ళ్‌, వై సాంయిగార్హకు తెలియజేయడానికి యెలాంటి అభ్యంతరం లేద 
న్నారు దేశాయిగారు. గాంధీజీ గూడా యిందుకు సమ్మతించారట, తన 
నూతనోద్యమాన్ని గురించి గాంధీజీ వై సాయితో చర్చింస నభిలషిస్తు 
న్నారని దెళాయిగారు స్పష్టబరిచారు. 

షా ఖః ఖ్‌ గా 

ఈ వేళ భోంచేసేప్పుడు గాంధీజీ యిలాన్నారు--ో*మీరు సేవా 
(గామంనుండి వెళ్ళిన తర్వాత రెండు పరిస్థితులు కలుగుతవి ఆమె రక్ష 
ణఇలో యెన్వరూ వుండరు గనుక మీరు వెళ్ళారని కుర్షిద్‌ బెన్‌ విచారి 
స్తుంది. ప్రతి మధ్యాహ్నం మీకని నిర్ణయించిన గంటసేపులో మీరు 
లేరని నేనూ విచారిస్తాను.” 

నేను సేవాగ్రామంలో చాలకాల ముండడం నా కిష్టమని, కాంగ్రెస్‌ 
కార్య నిర్వాహకసభ గాంధీగారి సహాయ నిరాకర ణోద్యమ ప్రారంభ 
విషయమై చర్చించడానికి వార్థాలో సమావేశ మైనప్పుడు; బహుశ, తిరిగి 
వస్తానని గాంధీజీతో అన్నాను. 

“కాం[గెస్‌ కార్యనిర్వాహకసభ యింకో పక్షంలో సమావేశమౌ 
తుంది. మీ కిష్టమొచ్చినప్పుడు తిరిగి రండి” అన్నారు గాంధీజీ, 

“సరు సేవాగామంలో సుఖంగా నిద్రపోయారా ?% అని గాంధీజీ 
పళ్నించారు. చాల సుఖంగా నిద్రపోయానని, కొన్ని సంవత్సరాలుగా 


క్ష 
ంబంతటి సుఖనిద్ర నెరుగనని బదులు చెప్పాను. 


గాందీతో ఒక వారం 115 


“నక్షత్రాలకింద నిదురించడం (ఆరుబైట పరుండడ ౦) చాల 
మంచిది___ఉ త్తమోత్తమమైన విషయ మనుకుంటాను. కాని రష్యాలో 
ఆరుబైట పడుకోడం అసాధ్య మనుకుంటాను” అన్నారు గాందీజీ. 

“రష్యాలో కొన్నిచోట్ల అపరిమిత వేడిగా వుంటుంది” అన్నాను. 

కర్రలాగా , రష్యాలో అంతటా, ఎల్లప్పుడూ, చలిగా వుంటుం 
దనుకున్నాను నేను” అన్నారు గాంధీజీ. 

నేనూ, నెహూగారూ, కుర్షీద్‌ అతిథిగృహంలో కూర్చోనున్నాం. 
వారిద్దరూ అనేకమార్లు ఖైదులో నున్నవారు. ఖైదులో జీవితం యెలా 
వుంటుందని వారిని అడిగాను. ముఖ్యమైన దేశనాయకులు ఖై దులో మంచి 
వసతుల బొందుతారని, ఖై దులో యెప్పుడుగాని, గాందీజీని ఆతిగౌరవంగా 
చూస్తారని, గాంధీజీ ఖై దులో నున్నప్పుడల్లా ఆయన కోరిన ఆహారాన్ని 
ప్రభుత్వం సరఫరా చేస్తుందని వారు చెప్పారు. గాంధీజీ ఖైదులో 
నున్నప్పుడు వారికి బయటనుంచి వచ్చే ఉ త్తరాలతోగాని, వారి ప్రత్యుత్త 
రాలతోగాని (ప్రభుత్యం యేవిధంగానూ కలుగ జేసుకోదని గూడా వారు 
చెప్పారు. ఇతర కాంగ్రెస్‌ నాయకులు ఖైదులో నుండగా భై టివారితో 
ఉత్తర ప్రత్యు త్తరాలు సాగించడానికి వీలులేదని వారన్నారు, 

“ఖెదులో నున్న కాంగెస్‌ సభ్యులు తప్పించుకు పోవడానికి 
యెన్నడు [పప్రయత్నించరు. కాంగెస్‌ సభ్యులు సహాయ నిరాకరణాన్ని 
బహిరంగంగా అభ్యసించడం౦వల్ల నూ, తమంతటతాము ఖై దుకువెళ్ళ 
సిద్ధ పడినవారు గనుకనూ వారు తప్పించుకుపోవ ప్రయత్నించరు. (బ్రిటిష్‌ 
పరిపాలనను గాంధీజీ ధిఃఖరించి, సాగిస్తూన్న ఉద్యమాల్లో వెనిలోను 
రహన్యంగాని, గుప్తంగాని లేదు. ప్రభుత్వాన్ని ధిఃఖరించబోతున్నదని, 
కాం(గెస్‌, ప్రభుత్వానికి ముందుగా తెలియజేసి, పిదప తన తిరుగుబాటును 
(పారంభిస్తుంది. కాం(గెస్‌ ఖైదీ యొకడు ఖై దునుంచి పారిపోయినా, 
మరల సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఖై దుకు వెళ్ళడానికే పారి 
పోతాడు” అన్నారు...వారిరువురూనూ. 


118 జూన్‌ 9, 1942 


రానున్న ఉద్యమాన్నిగురించి నెహ్రూ గాంధీజీతో యేకీభవిం 
చారు. మొదట గాంధీజీని అనుసరించడానికి సంకోచించారు. అందుకు 
కారణం అధ్యకుడు రూజ్‌ వెల్ట్‌గాని, లేక ఛెయాంగ్‌ కై షేక్‌ గాని భారత 
పరిస్థితితో జోక్యం కలుగజీసుకుంటారనీ, ఆంగ్ల -భారతీయ ప్రతిష్టంబనను 
తొలగిస్తారని, బ్రిటిష్‌ అధికారానికి భారతీయులు తిరుగబడ వలసిన అవ 
సరంలేకుండా చేస్తారని ఆశపడ్డారు. ప్రజాస్వామ్య దేశాల్లోని ఉన్నతో 
ద్యోగులు పలువురకు, చాలకాలం ముందే నెహూ అక్షరాజ్యాల వ్యతిరేకిగా 
నున్నవారు. (పశాస్వామ్య |ప్రభుత్వాలు మ్యూనిక్‌ సంధివరకు సాగించిన 
సంతృప్తి పరచు విధానమును నెహ్రూ యొన్నడో .ఆకేపించారు. చాల 
కాలంగా నెహూ జపాన్‌కు, ముసాలీనీకి, హిట్లరుకు వ్యతిరేకి ఆని 
రుజువు చేయడానికి అనేక నిదర్శనా లున్నాయి. బిటిష్‌వారు అకరాజ్యాల 
మీద సాగిస్తూన్న యుద్దంలో బిటిష్‌వారిని కలవరపెట్టడం నెహూగారికి 
యిష్టంలేదు. కాని, దూరప్రాచ్యంలో బ్రిటిష్‌వారు పొందిన పరాజయాలు, 
అవమానాలు వారికి ఇండియాలోగూడ సంభవించకుండ చేయవలెనన్న, 
“ఒత్తిడిచేనై నా బ్రిటిష్‌వారు కొన్ని,సృక్రమ,చర్యలను తీసుకునేట్లు చేయాలి” 
ఆని న్నెహూగారు నమ్మారు. బిటిష్‌వారు, వారికున్న సైనిక శక్తితో 
భారత దేశాన్ని రక్షించలేరని న్నెహూగారి నమ్మకం. అందువలన భారత 
దేశరక్షణకు భారతీయులు తోడ్చడేట్లు (బిటిష్‌వారు కొన్నిచర్యల తీసు 
కొనవలెననీ, అందుకు తగిన తెలివితేటలు (బిటిష్‌వారికుండాలని నెహూ 
గారు అంటారు. 


జూన్‌ 10, 1942. 


ఆ ని జ్‌ టి అ ల 

నేను సేవా గ్రామంలో నుండడానికి యిదే ఆఖరురోజు ప్రొద్దున 
కుముభుంటలకే తెచాను. చెను జేచేహ్న ప్పటిశే మ. పడకపె లేరు. 
గాండీజీత్రో a ne ఐగ్రాూాగారు మేడుగంటలకు తిరిగి 


తూన్నారన్‌, తర్వాత స పత్యేక సం ౦ప్రదింప్తులకోసం క న 


వార్దా ఏ వెళ్ళుతారని నె హూగా రన్నారు, సెవాగ్రామ మంసుంచీ ౩ చూ, 
ఆజాడ్‌ గార్లత్‌. కారులో వార్దాకు వెళ్ళడానికి యేర్చాటుచేసుకున్నాను. 

౧ చా 

స సు రాచ చ ఇ $ సహా జ వ్‌ ఆలా ల 

వార్ధానుంచి హైదరాబాదుకు (దక్కన్‌ రైల్లోవెశ్ళే ేర్చాట్లుగూడా 
పూర్తిచేశాను. ఆశ్రమ వాసులు నాకు వీడ్కోలుతెలుపను రామొదలెట్టారు. 
మహదేవ్‌ దేశాయిగారుగూదా వచ్చారు. ఆయన నన్ను అవతలికి పిలిచి 

ని ప్రభుత్వం అరెస్టుచేన సూచనలున్నాయని చెప్పాక. జూన్‌ 
17 వ తారీకున గాంధీజీని (ప్రభుత్వం అరెస్ట్‌ చేయనున్నదని వదంతు 
లున్నాయన్నారు. నేను నా సందేహాన్ని చెలిబుచ్చాను. కాం గ్రెస్‌సంస్థ 
సహాయ నిరాకర ణోద్యమాన్ని ప్రారంభించను తీర్మానించేవరకు బ్రిటిష్‌ 
(ప్రభుత్వం వెచియుంటుందన్నాను. గాంధీజీ చై స్రాయిని చూడవలెనని 
వున్నాము గనుక వై స్రాయిగారితో గాంధీజీకి దేటీ నేను కుదర్నవలెననీ, 
కాని నేను వెంటనే ఢిల్లీకి వెళ్ళకపోవడం విచారకరమైన విషయమనీ 
దేశాయిగారు అన్నారు. 

అసల వశ 4 గాచి ఇ అప చదోల్చా 

మిట్టమధ్యాప ఇషమప్పుడు---ఉష్టి (గతి సుమారు 110 డిగీ 
లుంటుంది ఆజాద్‌ గారూ, శెహూగారా, నేనూ కారులో వార్దాకు 
బయలుదేరాం. రస్తాపొడుగునా దుమ్ము రెగుతునే వున్నది. అతి వేడిమిగా 
వున్నదికూడాను. వార్థాలోని కాం[గెస్‌ వసతిగ్కహోన్ని చేరాం. సేవా 
(గామంనుంచి వార్దాకు ఐదుమైచ్ళు దూరం. అజా-గారు కాస్తలావు 

రిషి 


118 జూన్‌ 10, 1942 


మనిషి. దృఢకాయుడు. పెద్దతల__ కొద్దిపాటి (మేకకున్నట్లు) గడ్డం, 
తెల్లబారిన వెంట్రుకలు, కురుచ।క్రొప్పు, ఘట్టివాగాటి గలవారు. భారతీయు 
లనేకులకన్న+* ఆజాద్‌ 
తెల్ల గా నుంటారు, నాలుగు 
వందల ఏండ్తక్రితం ఆయన 
కుటుంబీకులు అరేబియా 
నుంచి వచ్చారు. ఇండియా 
తోని (పభ్యాత మహమ్మ 
దీయులలో ఆయన ఒకరు. 
ఖురాన్‌ ను ఉర్ణూభాషలోనికి 
అనువదించారు; అరబిక్‌ 
వాజ్మయంలో, ఇస్తాంచరిత్ర 
లో [పపంచం మెచ్చుకున్న 
మహాపండితు డాయన. 
ప్రతి ఒక్కరు ఆయనను 


కక న తానో అసి పిలుస్తారు. 





ఆపదాని కర్ణం ముస్తిం 
అజాద్‌ పండితుడని_ముత గురువని, 

మేము మువ్వురం వార్జాలోని వసతిగృహమందలి ఒక గదిలో 
భోంచేశాం. ఆగదిలో చల్లగా నున్నది. గడచిన యెనిమిది రోజులలో 
ఎలక్‌ ట్రిక్‌ పంకావల్ల ఏచినగాలిని ఆనందించడానికి యిదే మొదటి 
పర్యాయం. భోజనానంతరం అజాద్‌ గారితో సంప్రదించాను. నెహూగారు 
మాయిద్దరిమధ్య ద్విభాషిగా వర్హించారు. ఆజాద్‌ గారు ఆంగ్లం బాగా 
ఆర్థంచేసుకుంటారు. కాని ఆంగ్లంలో మాట్లాడడానికి సంకోచిసారు. 
అందువలన నాప్రశ్నలను న్నెహూగారు ఆనువదించలేదు. ఆయన 
జవాబులను మాత్రమే అనువదించారు. అజాద్‌ గారే కాం(గెస్‌తరపున 


గాందచీతో ఒక వారం 118 


రాయబారాలను చాలవరకు కిప్స్‌గారితో జఆరిపిననారు,. 


డా 


క్రిప్స్‌ మాకు గొప్ప ఆళాభంగాన్ని కల్గించారు, కప్స్‌ ఇండి 
యాకు మిత్రుడని అనుకున్నాం. ఇండియాలో తప్పకుండా జాతీయ 
(ప్రభుత్వం యేర్పడుతుందనీ, మంత్రివర్గం బాధ్యతాయుత ౦ గాక్ట్‌నుంటుం 
దనీ, [ప్రభుత్వపు దినచర్యలలో వైనా9యి యేవిధమెన జోక్యం పుచ్చుకో 


హ్‌ 


కుండా_ఇంగ్ల ౦డు రొజులాగా ____ 
గౌరవార్టం నూుత్రమే వుంటాడని 
క్రిప్స్‌ నాతో చెప్పారు. ఆయన మాట 
లను నమ్మి ఆయనతో సం[పదింపుల 
సాగించాం. బ్రటిష్‌ సర్వ సెనాద్యకు 
నికి, భారతీయ రక్షణ శాఖమంత్రికి 
డుడే ఆడికారాలు, యెలా పంచడ 


దున్న న్వియానిక్‌, యించుమించు, 


వచ్చాం. ఆప్పుడు, హఠాతుగా 
శత 
వ'పషిల్‌ 9, 1942న చెహాకోయిగారి 
సు డా = 
అప్ప అర్య ప చ నం a రంల న లొ కొని 
STS) a SE Go ఇరాక్‌ రెంచిం 





మాకు మాటయిచ్చారు. కాని తన మాటను అతను నిలుపుకోకుండా 


చేశారు లండన్‌లోని అధికారులు. (బటన్‌ __-ఇండియాల మధ్య రాజీ 
కుదరవలెనం టే భారతీయ తాత్కాలిక దుం త్రివ్ణం (అన్ని పార్టీ లు 
కలసిన ఐక్య, మిశ్రమ మం;తివర్గ్షం) చర్చ డాలి. ఈ మం త్రివర్గంలో 
బహు సంఖ్యాకులు కాంగెస్‌వారుగా నుంటారని దూ అంచనా గాదు 


వష 
అన్నారు అజాద గారు. 
“కప్స్‌ రాయజారం విఫలమైన తర్వాత భారతీయ పజాహృదయం 


యెలా వుంది?” అని (ప్రశ్నించాను. 


120 జూన్‌ 10, 1942 


“కొంతవరకు భారతీయులు నిస్సహాయుల్లాగా వ్యసనపడ్డారు, 
కాని కొంత అనంగీకార సూచనకూడా ప్రజల్లో వ్యకమైంది, కాని 
ముఖ్యంగా బ్రిటిష్‌ వారితో రాజీ కుదుర్చుకోడానికి ప్రయత్నించడం నిరుప 
యోగమన్న భావం ప్రజల్లో నాటుకుపోయింది. బబిటిష్‌వారు తమ నిరం 
కుశాధికారంలో ఆవగింజంతై నా వదల దలచుకోలేదు. ముస్టింలకు చాల 
మందికి కూడా యిదే భావం కలిగింది. 

“ప్రస్తుత ఫు రాజకీయ వాతావరణంలో భారతీయ స్వాతంత్ర్యాన్ని 
యెదిరించడానికి యే ముస్లిం నాయకునకు ఢ్రైర్యంలేదు. ముస్లింలీగ్‌ 
ఆభివృద్ధి నిరోధక సంఘరి. ముస్లింలీగ్‌ హెచ్చుగా జమీందారుల బలం 
కుద ఆధారపడివుంది. ఇండియాలోని ముస్లింలలో 95% పొందువుల 
సంతతివారే. మిగిలిన 5% వారు ఇండియాను దండె త్తివచ్చిన ముస్లిం 
రాజులతో విదేశాలనుండి వచ్చినవారు. కాని ఆ 5% కూడా---మా 
కుటుంబముకో సహా__భారతీయ జీవితంలో లీనమై పోయారు. బెంగాల్‌ లో 
హిందువులు, మహమ్మదియులు కూడా వంగ భాషనే మాట్లాడుతారు 
ఇరుమతాల వారు వొకే విధంగా జీవిస్తారు. వారి వస్త్రధారణ గూడా ఒక 
రకంగానే వుంటుంది, (ఈ విషయాన్ని యిదివరకే గాంధీజీ నాతో 
చెప్పారు.) మద్రాసు రాజధానిలో హిందువులు, ముసి ంలుగూడా అరవ 
మాట్లాడుదురు. మా దేశంలో, (గ్రామాల్లో మతవ్యత్యాసాలు చాల కో 
జిన్నా గారికి పాకిస్థాన్‌ అక్కరలేదు. హిందువులతో బేరం పెట్టడాస్‌కి 
కీలకంగా పాకిస్థాన్‌ వాదాన్ని జిన్నాగారు వుపయోగిస్తున్నారే గాని 
నిజంగా పాకిస్థాన్‌ కావాలనికాదు. ఇంగ్లండు యీ నాటకంలో జిన్నా 
గారికి సాయపడినది_పాకిస్థాన్‌ పొలికేకను జిన్నాగారు వుపమోగించుకో 
డానికి వూతనిచ్చింది” అన్నారు అజాద్‌ గారు. 

“ఐక్య భారతావనిలో వుండడానికి ముస్లి ౦లకు యిష్టం లేకుంటే 
వారినెవ్వరూ బలవంత పెట్టరు! అని నెహ్ఫూ, అజాద్‌ గార్లు నొక్కి 
వెప్పారు. 


లి 5 


గాందీతో ఒక వారం 121 


“కాని వివాహానికి ముందే విడాకులు పుచ్చుకోడంలో నాకు నమ్మ 
కంలేదు. హిందువులు__ముస్టింలు కలసి జీవించడానికి [ప్రయత్నించి 
విఫలులై తే, అప్పుడు విడివడవచ్చు. ముస్లింలలో చాలమంది భారత 
దేశం ఐక్య రాజ్యంగా నుండాలనే కోరుతున్నారు, అట్టివారు హిందు 
వులు---ముస్తి ౦లు కలసి జీవించి కొంత అనుభవం పొందనిది భారతీయ 
ఐక్యతను విచ్చిన్న పరచకూడదని నమ్ముచున్నారు అన్నారు అజాద్‌, 
గారు. 

& జ ఈ 

మధ్యాహ్నం మూడు గంటలప్పుడు వున్నట్టుండి గాందీజీ మా 
వసతి గృహానికి వచ్చారు, ఆయన వచ్చేటప్పుడు నేను వాకీటివడ్డ 
నున్నాను, ఆయన ముఖ కమలం చిరునవ్వుతో వికసించివుంది. నెహూ 
ఆజాద్‌ గార్ల నూ, నన్నూ వార్జాకు చేర్చినకారు గాంధీగారిని, దేశాయిగారిని 
తీసుకురావడానికి మరల సేవాాగామానికి వెళ్ళింది. వార్థాకు యింకా 
మైలుదూరంలో నుండగానే ఆ కారు చెడిపోయింది. గాందీజీ కారుదిగి 
ఆ మైలుదూరం, మండు బండలో__ఆ వేసవి మిట్టమధ్యాహ్న వేళ, 
వసతి గృహానికి నడచివచ్చారు. మా వసతి గృహం చేరగానే ఆయన. 
యెంతో ఆనందాన్ని పొందారు. గెలుపొందిన వానిలాగ అధిక 
సంతోషంగా నున్నారు. యంత్ర యుగపు నూతన నిర్మాణాల మీద 
ఆధారపడితే [పపయోజనం లేదని అన్నారు, 

కొద్ది 'సెపట్లో గాందీజీ, నెెహూ, అజాద్‌ గార్ల సంభాషణ (పారంభ 
మైంది. తలుపు తెరచి వపుండడంనల్ల నేను లోపలికెళ్ళాను. కాని వాయు 
హిందీలో మాట్లాడుతూన్నందున బయటికి వచ్చాను. తర్వాత కొంత 
సేపటికి ఇండియాలో అసోసియేటడ్‌ (పైస్‌ విలేఖరియైన__యునకుడు_ 
(గోవర్‌ గాందిజీతో సంప్రదించడానికి వచ్చాడు. 

“ఇండియా యిష్పుడొక శవంగానుంది. యుద్ధాన్ని జయించ 
డానికి శవ మేమి సాయంచేయగలదు ? ఇండియాను ముందు (బిటిష్‌ రాజు 


i122 జూన్‌ 10, 1942 


కీయ అధికార శృంఖలాల నుండి విడిపించాలి. అప్పుడుగాని స్వయం 
రక్షణకు తగిన బలాన్ని కోలుకోలేదు” అన్నారు (గగోవర్‌తో గాంధజీ, 
₹ శ వా 

రాత్రి 8-80గం!॥ వార్దానుంచి బయలుదేరాను. మాబస వదలే 
ముందు గాంధీగారు గట్టిగా కరస్పర్శచేశారు. నేను “వెళ్ళివస్తాను” 
అనగానే “మళ్ళీ ఒకమారు వచ్చివెళ్ళండి” అన్నారు గాంధీజీ. 

నేను ఇండియానుంచి బయలుదేరిన ఏడు రోజులలో న్యూయార్‌్క_ 
నగరం చేరాను, విమాన (ప్రయాణం గనుక యింత వేగంగా చేరగలి 
గాను. నేను స్వస్థలం (అమెరికా చేరగానే ఒక పడ్రికా విలేఖరి గాంధి 
గారికి “మా వూరు చేరాను” అని ఉత్తరం [వాశారా ? అని అదిగాడు. 
ఉత్తరం (వ్రాయాలని నాకు తోచనే లేదు. 


వ్యాఖ్యానము 


నేను 'సేవాగ్రామం వదలి వచ్చిన తర్వాత రూజ్‌ వెళ్ట్‌ అద్యకునికి 
గాను గాంధీగారు నాకొక ఉత్తరం పంపారు. ఈ ఉ త్తరంతో పాటు 
స్వహ స్త లిఖితమైన చీటి నొకదానిని గూడా పంపారు_“ఆధ్యక్షుడు 
రూజ్‌ వెల్ట్‌ గారికి నేను వాసి, పంపిన ఉత్తరం మీకు నచ్చకున్న దానిని 
ముక్కలు ముక్కలుగా చింపివేయండి. మరోవిధంగా (వాసివుండిన 
బాగుండునని మీ అభిప్రాయమైన తెలియజేయండి” అని, ఆ చీటిలో 
(వాశౌరు. గాంధీజీ నిగర్వి. 

తన తప్పును తానొప్పుకోడంలో గాంధీజీ నిస్పంకోచి. అందున 
బహిరంగంగా తన తప్పులను తాను ఒప్పుకుంటారు. క్రిప్స్‌ రాయబార 
విఫలత ఫలితంగా 1912 మే లో గాంధీజీ “ఇండియానుంచి బ్రిటిష్‌వారు 
వైదొలగాలి” అని ప్రకటించారు, బిటిష్‌వారు తమ సై న్యాలను ఇండియా 
నుంచి ఉపసంహరించుకోవాలనీ, లేకున్న సహాయ నిరాకరణోద్యమాన్ని 
తాను [ప్రారంభిసారని గాంధీజీ ప్రకటించారు. కాని జూన్‌ నెలలో యీ 
తీర్మానాన్ని మార్పుజేశారు. తన వారపత్రిక “హరిజన్‌'లో తన తప్పి 
దాన్ని ఒప్పుకున్నారు.___“నా మొడటి వ్రాతలో (ఇండియానుండి బ్రిటిష్‌ 
వారు వై తొలగాలి) కొంత లోప ముండి పోయింది. నాతో సంప్రదించిన 
మిత్రుల నేకులలో నొకరు ఆలోటును చూపగానే నేను సవరణ చేసుకు 
న్నాను. అహింసను అవలంబించ వలెనన్న నిక్కచ్చిగా నుండాలి.అందు 
వలస నష్ట మొచ్చినా సరే నిక్కు_చ్చి__సత్యం అహింనసావలంబకునకు 
అత్యవసరము, అందువలన  [పపజాబాహుళ్యం గూడా నా తప్పును 
సహించాలి, ఇది నాలో నొక బలహీనత గావచ్చు. అట్టిదానిని గూడా 
పజలు సహించాలి. మిత్ర రాజ్యాల ఓటమికి కారణంకాగల చర్యను 
మి్రరాజ్యాలు చేయాలని నేను కోరను................ ఇండియానుంచి, 


124 వ్యాఖ్యానము 
హఠాత్తుగా, మిత్రరాజ్యాల సైన్యాలు ఉపసంహరింపబడిన జపాన్‌ 
ఇండియా నాక్రమించవచ్చు. తత్ఫలితంగా చైనా రూఢిగా జపాన్‌కు 
లొంగిపోవచ్చు. నా చర్య ఫలితంగా అట్టి విపత్తు కలుగ వచ్చునన్న భావం 
నాకు ఆనంతమైనా లేదు. కనుక భారతదేశాన్ని విడిచి వెళ్ళాలన్న నా 
ప్రతిపాదనను మిత్రరాజ్యాలు ఆమోదించి గూడా, జపాన్‌వారు ఇండియా 
నాక్రమించకుండా అడ్డగలందులకు మిత్రరాజ్యాలు ఇండియాలో వుడండం 
అవసరమని వారు భావి స్తే అచ్చే వుండ ద చ్చు అ 
జ ఖ్‌ * 

సాధారణంగా రాజకీయ వేత్త తాను పదవిని సంపాదించనో, లేక 
తన ప్రతిపాదనలను అమలు నందుంచనో ఎన్నో వాగ్దానాలు చేస్తాడు 
శాంతిని నెలకొల్పను ప్రయత్నిస్తాడని, అభివృద్ధికి దోహద మివ్వగలడని, 
తక్కువ పన్నులు-ఎక్కువ లాభాలని, ఒకకేమిటి చంద్రుని, నక్షత్రాలను 
గూడా అరచేతిలోకి తెస్తానని మాటయిన్తాడు. అందుకు బదులు [ప్రజా 
బాహుళ్యం అతనికి నాయపడాలి; (ప్రజలు సాయపడితేనే యివన్నీనూ. 
గాంధీజీ జీవిత పరమావధి తనమాతృ దేశ స్వాతంత్ర్యం. అందువలన 
ఇంగ్లండుకు, (పపందానికిగూడా తన జీవిక పరమావధి సాదింపబడిన 
ఇండియాలో అన్నివిషయాలు చక్కగానే సాగుతవని తః 
సాధారణ రాజకీయ వే శ అయిన ఆపనేచేస్తాడు. అందుకు బదులుగా 
“బ్రిటిష్‌వారు ఇండెియానుంచి వై తొలగగానే శాంతి, క్రమపద్ధతి యేర్పడు 
తుందని రూఢిగా చెప్పలేను, కొంత ఆశాంఉి కలుగవచ్చు” అంటున్నారు 


గాందీబీ, “బిటష్‌వారు (క క్‌ 


నన 
[ 
వీ 
గో 
tJ 
ట్‌ 
O 
లా 
Ee 
లో 
ఓ 
టం 


అవు వా రొ య అద్‌ ఆ గా 
పదలిజెళ్ళాం. ఈః దూ రన మంయు యె స 


షు 

కపోవచ్చు. అటిపరిసితిని మీరు అరాచకం అనవచ్చు. ఆంతకను మితి 
ఇబ కు ఇ బి AN 

మీరిన పరిస్థితి యేదీ కలుగదు. కాని, అరాజకం యేర్చడక పోవచ్చు. 

అరాజకం యేర్బడకుండా అడ్డ డా! 


fh 


73 
(౧0 
Ces 
ట్ర 
Qs 
క 
© 


ఈ మాటల నాధారం చేసుకొని గాంధీజీని ఖండించేవారు “బిటిషివాదు 


గాంధీతో ఒక వారం 125 


ఇండియాను వదలివెళ్ళిన దేశంలో అశాంతి యేర్పడుతుందని గాంధీయే 
అంటున్నారు” అని వాదిస్తారు. 
వ్‌ జ * 

బిటిష్‌దారు భారతీయులచేతికి అధికారాన్ని అప్పగించగానే 
భారితీయ సైన్యాన్ని రద్దుచేయాలని గాంధీజీ అంటారు, కాని ఒక్కక్షణం 
ముందు “సహజంగా యే భారతీయుడు గాని వ్యక్తి కిగతంగా యుద్ధప్రయ 
త్నానికి తను సహాయంచెయవచ్చు. యుద్ధయత్నంలో సైనికుడుగా 
ప లేదా మ. సహాయం చేయవచ్చు” నని (వ్రాశారు, మరొకష్పుడు 
క రా దిగా మ, భారతీయులలోనుంచి అసంఖ్యాకులైన నై నికులను 
తరిఫీదుచేయను వీల లేదా? (ప్రపంచంలో నీ యితర సెనికులంత నేర్పరులు 
కారా వీరు?” * అని (వాశారు. ఈ (వాతలన్నిటికి అర్హ మెమిటి ? 
గాంధీజీ తాను చెప్పినదానినే మరల ఖండించుచున్నారా ? కాదు, కాదు, 
భారతీయ నై న్యాన్ని రద్దుచేయాలనే గాంధీజీ కోర్తున్నారు. [ప్రస్తుతం 
భారత వై న్యంలో చేరినవారు దేశభ క్రీవల్ల గాని, _రాజభ క్తివల్ల గాని 
చేరినవారు కారు. కేవలం కూటి ఆశకో కక ఒత్తిడిపై సనో "చేరిన 
వం, (పస్తుతంవ ౭ గాకుండా ఇండియా తన జాతీయ సె సైన్యాన్ని యేరా ఎటు 
చేయగలదని గాంధీజీ అభ్మిపాయం. ఈ ఒక్క నిదర్శనం చాలు, 


a 


జూ న్నా 


గాంధజీ భావాలను విమర్శకులు యెలా అపార్తం చేస్తున్నారని గమనించ 


౮ థి 
డానికి, 
జ జ జ 
గాందిజీతో సంప్రదించడం అత్యం తానందకరమైన వ్‌చతాంథి? 
నిజంలో ఆయన, తనతో సం(పదించేవారికి, త తన హృదయాన్ని తెరచి, 


లోపలి యంత్రం యెలా పనిచేస్తూన్నది విస్పష్టంగా చూపుతారు. సాధార 
జంగా యితరులతో మాట్లాడేప్పుడు, చాలమంది, యితరుల విమర్శిలకు 
పాలుగాకుండేటు తమ భావాలను పూర్తిగా మనసులోనే కుదుర్చుకొని, 


ఇ “హంజడ్‌" అగసు 6, 1942. 
టి 


126 వ్యాక్యానము 


చక్రాని స్వరూపాన, బయల్బరునారు. గాంధీజీ అలాచేయరు. తన 
యోచనాశ క్రిలోని ప్రతిమెట్టును అప్పటికప్పుడు బయల్పరుసారు. రచ 
యితతాను రచించిన రచన మొదటి నకలును, రెండవ నకలును, 
మూడవ శుద్ధ ప్రతిని అన్నింటిని ప్రచురించి నట్లుంటుంది, గాందీజీ భావ 
పరంపరలను బయల్సరచడం. మొదటి నకలుకు, రెండవ నకలుకు 
పోలికే లేదని, రెండవ నకలుకు శుద్దప్రతికి సామ్యమే లేదని పాఠకులు 
అనవచ్చు. కథే అడ్డంతిరిగిందని అసవచ్చు. పజాహృదయాన్ని చూర 
గొన్న కథానా యకుడు దొంగగా మారినా డనవచ్చు. కాని గాంధీజీ యీ 
మాటలను చెవిని వేసుకోరు. “అవును. నా మనస్సును మార్చుకున్నాను” 
అంటారు. 

నిజంలో గాంధీజీ యోచనలే మునకు విస్పష్టంగా వినబడుతుంటవి, 
ఆయన యోచనా పరంపర లెలా పరుగిడుచున్నాయని మనం స్పష్టంగా 
చూడవచ్చు, ఈ యోచనా విస్పష్టత కొందరిని కలత బరుస్తూన్నది, 
అందువలననే కొందరు “గాంధీజీ అసందిగ్గంగా మాట్లాడుతూన్నారు” 
అని అంటారు. మరికొందరు “గాందీజీ మోసగాడు” అని అంటారు. 
ఇతరు లేమంటారని గాంధీజీ లెఖ్య-జేయరు. “ఇతరులు మనల గురించి 
యేమనుకుంటారో' నన్న భావమే ఆయనలో లేదు. బహుశ యిందుకు 
కారణం ఆయన వృద్దాప్యం---ఆయన న్వార్ధరాహిత్యం కావచ్చు. నేను 
కలుసుకున్న అనేకులు భారతీయులు, ఇండియాలోనున్న అనేకులు ఆంగ్లే 
యులు, తాము నాతో చెప్పిన మాటలు ప్రారం బడగూడదని నిష్కంర్ష 
చేసేవారు. నేను తన్ను గురించి యేం వ్రాస్తానో అని గాంధీజీ యెన్నడూ 
కలవర పడలేదు. నేను తన మాటలను సక్రమంగా వినియోగిస్తానా? లేక, 
వాటినుండి అపార్జాలను తీసానా? అని గాని ఆయన ఆందోళస చెందలేదు. 
గాంధీజీ నాతో మాట్లాడారు, నాకేసి మాట్లాడలేదు. ముస్టిం లీగు అధ్య 
కులైన మహామ్మదాలీ జిన్నాగారితో కొన్ని గంటలు యిష్టాగోష్టిని గడి 
పాను. ఆయన చక్కని వక్ష; చర్చలలో అతి నిపుణుడు, రాజకీయ 


గాందితో ఒక వారం 127 


వేత్త గా గొప్పు నిక్కచ్చి గలవాడు. కాని ఆయన నాకేసి మాట్లాడారు, 
ఆయన మాటలన్నీ గూడా నన్ను ఒప్పించనే మాట్లాడారా? అనిపించినవి. 
నేను వారినేడైన (ప్రశ్నించిన వెంటనే వారి జవాబు, గ్రామఫోను ప్లేటు 
లాగా, ఒకే వుండేది. ఆ జవాబు నేను యింతకుముందు 
వ్‌న్నదే. లేదా, వారు నాకిచ్చిన వారి (వాతలలో చదువుకొన దగిన జవాజే. 


[a 





ఫిషర్‌ - జిన్నా 


కాని గాంధీగారిని ఏదైనా ప్రశ్నించినప్పుడు ఒక సృష్టిశ క్తిని, ఒక 
యోచనా శక్తిని ప్రారంభించినట్లు తోచేది. ఆయన మనస్సు పనిచేయడం 
నేను చూడగలిగాను___వినగలిగాను కూడాను. కాని జిన్నాగారి విష 
యంలో, సూది రికార్లుమీద రాచుకోడం మాత్రమే వినగలిగాను. తన 
తీర్మానాలను, తుదిభావా లను, రయాలను వక మె జిన్నాగారు చెప్ప 
గలిగారు. కాని గాంధీగారు తాము 'నిర్హయానికి యెలా వస్తున్నారా ? అని 
ఆయన భావాలు నడిచే బాటనే నేనూ పయాణం చేయగలిగాను. అందు 
వలననే జిన్నాగారి కంచే గాందీజీతో సంప్రదించడం యెక్కున ఉధదేక 
కరంగా, ఉత్స్పాహక రంగా వుంటుంది. గాందీజీని మనం సర్వియెన .(పశ్న 


128 జ్‌ 


కా 
ఆ 


(| ప 


అడిగిన, వారిలో కొత్త యోచనను [ప్రారంభించిన వాళ్ళమౌతాము. 
గాంధీజీతో సంప్రదించడం కొత్త దేశాలను కనిపెట్టను చేసిన ప్రయాణం 
లాగా వుంటుంది, ఆయన చెప్పే కొత కొత్త ఎకు, భావాలను 
చూచి ఒకొక్క-ప్పుడు ఆయనకే ఆశ్చర్యం వేస్తుంది. నేను గాందీజీతో 
మాట్లాడుచున్నప్పుడు మాతో నున్న ఆయన కార్యదర్శులు ఆయన 
నూతన భావాలను విని, తరచు, ఆశ్చర్యపడేవారు. అందువలననే గాంధీజీ 
నుంచి. ఆయనను గురించి యెంతో నేర్చుకోగలిగాను. ఆయన కేవలం: 
అకిపాయాలను, విషయాలను మాత్రం చెప్పారు గారు. తన్ను తానే 
తెలియజేశారు. తన్ను ఖండించను అవసరమైన సామగ్రినంతనూ 
గాందీజీయే సమకూరుస్తారు. ఒక్క నిదర్శనం __గాం ధీజీ సోమవారం 
నాడు మొౌనవతానికి లేనిపోని దివ్యత్వాన్ని తాను ఆపాదించారని. 
అన్నారు. ఈ విషయం నాతో చెప్పడం కేవలం అనవసరం. 
కాని ఆయన స్వభావమది. ఆయన దృష్షిలో ఇది చెప్పదగినది యిది 
చెప్ప తగనిది అంటూ యేదీ లేదు. ఆయన తన ఆలోచనలను సరిచూచు 
కోరు. కొందరు రాజకీయ వేత్తలకు ఆయనంటే ఆశ్చర్యం___ఆయాసం. 

విషయాన్ని ఒకదానిని గమ 


a 


(1 


౮ 





అమే (= డా nen 
నను వెళ్ళినా జపాన్‌ సంధిచనుకి తెలిసిగూడా తాను 
జవానుకు చెళ్తానని ాందుకనాలి ? తాను అనుకున్నారు గనుక, తనకు 


గాంధీతో ఒక వారం 129 


గాందీజీకి ఆనందముంది. ఆధునిక యం|తయుగ పరిశోధనలను ఆయన 
యేవగించుకుంటారు. కాలచకాన్ని వెనుకకు త్రిప్ప వీలులేదని ఆయనకు 
తెలుసు. మోటారుకార్లను రూపుమాపడం పీలైన పనిగాదని ఆయన 
యెరుగును. కాని మోటారుకార్లను జూచి నవ్వగలరు. “ఫెడరల్‌ 
(పభుత్వం అనవసరమని గాంధీజీవాదన. ఫెడరల్‌. [పభుత్వం యేర్చడ 
కున్న కలిగే సాధక, బాధకాలను చెప్పినగూడా ఆయన వొప్పుకోరు. 
"ఫడరల్‌ (ప్రభుత్వ అవసరాన్ని గురించి హెచ్చుగా వాదించిన ఆఖరుకు 
యిలా అంటారు---ోనా అఖి,పాయా లెలావున్నా "కేంద్రప్రభుత్వం 
యేర్చడుతుందని నే నెరుగుదును.” 

ఈ విధంగా (పతివిషయాన్ని తర్కించడం, చర్చించడం గాంధీజీ 
స్వభావం. ఒక సిద్దాంతాన్ని ఉపపాదించడం, దానిని బలపరచడం, ఆఖ 
రుకు ఆ సిద్ధాంతం ఆచరణయోగ్యం కాదని వొప్పుకోవడం._-యిది 
గాందీగారి మార్గం. ఆయన మనస్సు యెప్పుడూగూడా మార్పుకు అను 
కూలంగానుంటుంది. కార్య సాధనకు ఆయన పూనుకున్నప్పుడు ఆయనలో 
నిరంకుశత్వం కొంత కనబడుతుంది. తన వాదనతో, ప్రజాబాహుళ్యంలో 
తనకుగల పలుకుబడితో యెదిరిని అణచి వేయగలుగుతారు. ఆయన 
యోచనాశ క్రిలో నిరంకుశులకున్న కుంచితత్వంలేదు. నిరంకుళులెవ్వరూ 
తాము తప్పు చేశామని ఒప్పుకోరు. కాని గాంధీజీ తన తప్పును తాను. 
వొప్పుకోగలరు-_అనేకమార్లు వొప్పుకున్నారు గూడాను. 

జ జ జ 

గాంధీజీ చాలవరకు హిందుపె, హిందూమతం చాల సహనత 

గలది. స్పాంజిలాంటిది. హిందువులు దేవుడు ఒక్కడే అని నమ్ము 


చ 


తారు. వారిలో కొందరు క్రీస్తును పూజించే వారున్నారు. కొందరు నాసి 
కులు: వారు దేవుడులేని జీవిత విధానమే హిందూమతమని అంటారు. 
కొందరు వ్మిగహోరాధకులు. పర్వతాలను, నదులను, మానవులనుగూడా 


కొందరు దేవుళ్లుగా పూజిస్తారు. దేవుడొకడే అన్న నమ్మకానికి, విగ్రహా 


180 వ్యాధ్యానము 


రాధనకుగల ఆసందిగ్గత వారికి అగుపడదు. ఒక భారతీయుడు నాతో 
యిలా అన్నాడు. “నయాగరా జలపాతాలు భారత దేశంలోనుంతీ 
అవిగూడా దేవుళ్లుగా పూజంపబడేవే.*”” హిందువుల స్వర్గంలో జనం 
(క్రిక్కిరిసియున్నారు. కాని గాంధిజీకి ఆచ్చట సలం (పత్యేకింపబడి యున్న 
దని అనేకమంది హిందువుల ధృడ విశ్వాసం. 
జ జ జ 

గాందీజీని గురించి భారతీయులలో సామాన్యాభిపాయం ఆయన. 
తన జీవితాన్ని ప్రజోపయోగానికి వినియోగి స్తున్నారని. సామాన్య భారతీ 
యునివలె జీవి స్తున్నారాయన. భారతీయులలో నిరుపేదలై నవారి జీవితాన్నే 
తానూ ఆఅనుభవి స్తున్నారు. వారిపేడరికాన్ని గూడా తాను అనుభవి స్తున్నారు. 
ఆయనకు డబ్బులేదు. క ఆయనకు కావలసిందిఒక టే ఒకటి-భారతీయ 
స్వాత౦త్ర్యం, కోట్లాది. భారతియుల ఆశయంగూడా భారతీయ స్వాతం 
(త్య మే గనుక, భారత జాతీయ ఆశయాల సాధనకు గాంధీజీ అధినాయ 
కుల నారు, 

న ణి భః ఖు 

ట్రిటిమవారిని భారతీయులు విమర్శించడం ఇండియాలో సర్వ 
సామాన్యం. ఇట్టి విమర్శలు విన్నప్పుడు ఆవ్యక్తి యందువలన (బ్రిటిష్‌ 
వ్యతిరేకియో చెప్పమవి పట్టుబక్రు వాణ్ణి. 'కేంద్రప్రభుత్వంలో ఉన్నతో 
ద్యోగంలోనున్న ఒక ముస్లింను నెను యూ (ప్రశ్న అఆడిగాను__“ఎందు 
వలన భారతీయులు ప ఈ బ్రిటిష్‌ వ్యతిరేకులుగా నున్నారు స్ట 

“బురెందువలన బైటిష్‌ వ్యతిరేకులుగా నుండగూడదు ? అన్న 
(ప్రశ్న యెక్కువ సమంజసంగా నుంటుండి” అని ఆయన జవాబిచ్చారు. 
“ఏ జాతికిగాని యే (పజకుగాని తన్ను పరిపాలించే విదేశీయుడం పే 
గిట్టదు” అని అన్నారాయన. 


జల 
ర్యా వ్ల 


నే 


గాంధీజీ శిష్యులలో మహామ్మదియిలు, హిందువులు, పార్పీలు, 


గాందీకో ఒక వారం 181 


హరిజనులు కూడానున్నారు. వారందరికి ఆయనలో అపరిమిత విశ్వాసం. 
ఏ యితర న్య క్తికన్నా 'హాచ్చుగా గాందీజీ యేండ్ల పర్యంతం మాతృ 
దేశ స్వాతం|త్య లబ్రికి పాటుపడడ మె యిందుకు కారణం. అనేక విషయా 
లలో గాందీజీతో ఆయన శిష్యులే యేకీభవించరు. ఆయనకూ వారికీ 
యెన్నో విషయాలలో భఖన్నాభిప్రాయా లున్నాయి. గాంధీజీ హిందూ 
రాజ్యాన్ని స్థాపించ (ప్రయత్నిస్తున్నారని ఆయనమీద నేరాన్ని ఆరోపించే 
ముస్తి ౦లు కొందరున్నారు. కాని గాంధీజీ భారతీయ స్వాతంత్ర్యానికి ధృఢ 
నిశ్చయంతో పొటుబడలేదని చెప్పగలిగే ముస్లింలెన్వరూ లేరు. ఆధునిక 
చరిత్రలో జాతీయ రాజ్య స్థాపనకు మానవులలో సహజమైన ఆశ యేర్చడి 
నది. ఈ ఆశయాన్ని అతి సునిశితంగా వుపపాదించిన వారిలో అగ 
గణ్యుడు గాందిజీ. 
జ స జ 

"సేవాగ్రాముంలో తన కుటీరంలో కూర్చుని, తనకు వచ్చే ఉత్తర 
ప్రత్యుత్తి తరాలను చదువు కుంటూనే, తనతో సం|పదింప వచ్చిన కోల్‌ 
లతో మాట్లాడుచునే భారతీయ (ప్రజాహృదయాన్ని (గ్రహించగలనని, 
భారతీయ ప్రజారోదనను వినగలనని గాంధీజీ నమ్మకం. భారత ప్రజకేం 
గావాలో తానెరుగు గనుక వారి తరఫున తానుకార్యసాధనను సాగించ 
గలనని ఆయన విశ్వాసం. గాంధీజీ భారతదేశంలో లీనమై పోయారు. 
ఆయనలోని పంచ|పాణాలూ భారతీయ (పజావాణిని * వింటానేవుంటవి, 
గాంధీజీ సదా [పజాహృదయాన్ని వింటూనే వుంటారు. ఈ ప్రజా 
హృదయాన్ని సక్రమంగానే తాను అర్ధం చేసుకుంటున్నారని, (ప్రజల 
ఆశయాలను సరియైన మార్గాననే ఉపపాదించు చున్నారని 
ఆయన నమ్మకం. ఈ ధృడ విశ్వాసమే ఆయనకు మార్షదర్శిగా 
నున్నది. ఆర్థిక, సాంఘిక విషయాల గురించి గాందీజీకి సందేహాో 

* అకాశవాణిలోని శబ్దాన్ని శబ్దగ్రాహక యంత్రం ఆతురతతో ఆకర్షించి 
నటు. 


యం 


’ అ 
fu మ 


| 


cd 


+ 


కే 


9 ల గా 
షు అప్పు ఈ 


చైనా 


బుండవచ్చు. కార్యక్రమాన్ని, కార్యసాధన మార్షాలను మార్చడానికి 
గాంధజీ అంగీకరిస్తారు, కాని ముఖ్య సమస్యయెన భారతీయ స్వాతం 
త్యం విషయంలో అణుమాత్రమైన మార్చుకుగాని, రాజీకిగాని, లొంగు 
చాటుకుగాని గాంధీజీ వొప్పుకోరు. భారతీయ స్యాళంత్ర్య సాధన నిమి 
త్రమే గాంధీజీ జన్మించారని భారతీయులంటారు. అందు నిమిత్తం తన 
ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధంగానున్నారు. భారతీయులకు 
ఇ₹ెఖ్వ-కువచ్చే సద్దుణాల్లో త్యాగం, స్వార్ధరాహిత్యం ముఖ్యమైనవి. 
జః జ ఖ్‌ 

ప్రపంచంలోని [ప్రజలందరిలో భారతీయులు అత్యంత ధర్మవ ర్త 
నులు గాంధీజీ బుద్ధికుశలత, తెలివితేటలు, ధార్మీకత్వం భారతీయులకు 
వాగా నచ్చినవి. ఆయన గొప్పదనానికి యిది ఒక కారణం. కాని ప్రజా 
చాహుక్యానికి సులభంగా (గాహ్యుమయ్యె మరో గొప్పదనముంది ఆయ 
నరో__ఆయన (ప్రకటిస్తూన్న జాతీయవాంఛ: ఆ వాంఛా సిద్ధికి విధి, విరా 
మములేక ఆయన పడుచున్నపాట్లు. అహింస యందలి నమ్మకమున కన్నా 
గూడా ఆయనలో జాతీయ స్వాతంత్ర్య వాంఛయే (ప్రధానమై యున్నది. 
నహూ, అజాద్‌, రాజగోపాలాచారిగార్ల వంటి అపాం౦ంసావాొదులు 
గానివారితో అత్యంత మైత్రి, సహకారాలతో సహచరుడుగా గాంధీజీ పాటు 
బడగలరు. కాని భారతీయ స్వాతంత్ర్యానికి విముఖులై న వారితో సహక 
రింపశాలరు. 

మ హః షా 

స్వాతంత్ర్య సిద్ధి3 చేయు ప్రయత్నాలలో గాంధీజీకి, భారత దేశం 
లోని కోట్లాది ప్రజలకు, కంటికగుపడని, సన్నిపాతత్వం యెంతోవుంది. 
(ప్రజలతో సన్నిపాతత్వం గొప్పప్రజానాయకులందు తప్పక వుండాలి. 
వారి గొప్పదనానికి యిదే మూలం. ఈ (ప్రజా సన్నిహిత త్వాన్ని విన్‌స్టన్‌ 
చర్చిల్‌ అన ఉపన్యాసాలలో ప్రదర్శించాడు. సాధారణ ఆంగ్ల పౌరుడు 
తనలో అనుకునే విషయాలనే, లేక ముతకగా తన యిరుగు పొరుగు 


గాందీతో ఒక వారం 188 


వారితో చెప్పే విషయాలనే చర్చిల్‌ విస్పష్టంగా, విపులంగా ప్రకటిస్తాడు. 

సాధారణంగా మన భావాలను మనకన్న హెచ్చు తెలివితేటలతో, 
నేర్పుతో ప్రకటించే వారినే మనం నాయకునిగా అనుసరిస్తాం, ఆనాయకుడు 
మన (పతిబింబమైయుండాలి. మనలను ఆయనయందు మనం చూడగల 
గాలి. అన్నివిధాల ఆయన మనకంటే ఉ త్తముడుగానూ' వుండాలి. 
జాతీయ స్వాతంత్ర్య సాధనద్వారా గౌరవాన్ని, అభివృద్ధిని అనుభవించి 
ఆనందించాలనే కోట్లాది భారతీయులకు_తినతిండి, కట్టబట్టలేక, తెలివి 
తేటలులేక, రైతు, శ్రామిక వర్షాలకు చెందిన భారతీయుల కు-.గాందీజీ 
సరమ ఆ పుడుగా నున్నారు. ఆయనను సోదరునివలె, తం|డ్రివలె 
(ప్రేమించి, గౌరవించేవారు కోట్లమంది భారతీయులు గలరు. వారిలో 
గాంధీజీ ఒకభాగం. “ఆ కోకలోదే యీ పేలిక అన్నట్లు ఆకోట్ల భారతీ 
యులలో నొకరె గాంధీజీ. సర పరిపాలనను, విదేశీయుల దొష్ట్యాన్ని 
సహించలేక యేవగించుకునే భారతీయులు, అందున మేధావులు, లక్ష 
లాదిగానున్నారు. వీరిలో కొందరు ధనికులుగూడాను. గాంధీజీ వీరి ప్రార్థ 
నలనుగూడా ఆలకిస్తూన్నారు.._ఆదరి స్తున్నారు. 

గాంధీజీ జీవితమంతా ఒక్కబాటనే నడిచింది ఆయిన కోరే 
దల్లా స్వతంత్రభాఠరత మొక్కటే. ఒక్కటే ఒక్క ఆశయాన్ని జీవిత 
పరమావధిగా కలిగియుండడంగూడా గొప్పవాని లక్షణమే. చర్చిల్‌ 
యొక్క మహదాశయం..ఏకై క ఆశయం బిటిన్‌ ను గొప్పసామాజ్యంగా, 
అ(గ్రరాజ్యాల్లో నొకటిగా నిలబెట్టడ మే. రష్యాను మధ్యయుగపు జమీం 
దారి పద్దతినుంచి బయటికి లాగడ మే లెనిన్‌ యొక్క మహదాశయం, 
అబ్రహం లింకన్‌ యొక్క  మహదాశయం అమెరికాను సంయుక్త 
రాష్ట్రంగా నిల బెట్టడం. హిట్ల రుయుక్క_ మహదాశయం (ప్రపంచాన్ని 
జయించడం. చక్కని శిలావిగ్రహాల్లాగా, గొప్పవారంతా ఒకకే రకంగా 
నుంటారు. 


(1) 


(2) 


(8) 


(4) 


[2] 


(8) 


(7) 


(8) 


మూ ఏజన్సీ షరతులు 


యాయ ప్రాప్త ట్రుప్తుప్తుణాాయతిక 


మా ఏజంట్లుగా వ్యవహరింప దలచుకున్నవారు రూ. 10.0.0 డిపా 
జట్‌ కట్టాలి. ఈ డిపాజిట్‌ ను పన్నెండు మాసాలు పూ ర్తిగానిది 
వాపను యివ్వము. 

ఏ ఒక్క నగరానికిగాని, పట్టణానికిగాని మా సోల్‌ ఏజన్సీ 
యివ్వగలము. సోల్‌ ఏజంట్లు రూ. 100-0.0 డిపాజిట్‌ కట్టి 
వుంచాలి. రెండేండ్లు పూ ర్తిగొనిది యీ డిపాజిట్‌ వానను యివ్వ 
బడదు. మా సోల్‌ ఏజెంట్పు వున్న వూరిలో మరెవరికి మ్యాప్రచుర 
ణల నంపము. మా (ప్రచురణలు (ప్రతి రకానికి పాత, కొత్తవాటిని 
100 కాపీలు కొనాలి. 


మా ఏజంట్రకు సాధారణంగా 25% కమీషను యివ్వగలం. కాని 
కొన్ని (ప్రచురణలకు (Specials) 15 కు హెచ్చు కమీషను యివ్వ 
లేము. పార్చెలు ఖర్చులు ఏబం ఫ్లై భరించాలి. పాకింగ్‌, తపాలా 
ఖర్చులు మేము భరింతుము. 


అప్పు లివ్యము. ఏజంట్లకు మాత్రం వి. పి. లకు గాని, బ్యాంకు 
చ్వారా గాని పంపగలము. ఇతరులు ముందుగా డబ్బు పంపాలి. 


మా ప్రచురణలను రకానికి 20కు తగ్గకుండా 258కు మించకుండా అన్ని 
టిసి ఒకే మారు తెప్పించుకున్న వా రికి 88ప్రే్య్య కమీషను యిన్వ 
గలము. ఖర్చులు వారివే. 


మా నూతన (ప్రచురణల గురించి మా ఏజంట్ల కు ముందుగా తెలియ 
జేయగలము. అప్పుడప్పుడు మా (వచురణలలో మా ఏజెంట్ర "పేర్లు 
(ప్రచురింపగలము. ఇతరులు రిప్ణయి కార్డు (వానినగాని బదులివ్య లేము. 


చెక్కులుగాని, (డాప్ట్‌లుగాని పంపేవారు (కాని వచేసి పంపాలి. మదాసు 
లోని బాంకులలో రొఖ్కం చేసుకోను అయ్యే కమీషను ఏజంశ్తే 
భరించాలి. 


అనంతపురం నవ్యసాహిత్యమాల వారికి మేము సోల్‌ ఏజంట్పుము. 
వారి (ప్రచురణలు మావాద్ద తప్ప మరెచ్చట దొరకవు. 


వాత్సా [యన కామసూ త్ర ములు 


బ్రహ్మశ్రీ) పంచాగ్నుల ఆదినారాయణ శా (స్ర్రైగారు 
విశేషముగా కృషిచేసి, (ప్రచురించిన 
మహా త్తర (గంథ మిదియే, 
x 
ఈ 728 పేజీల ఊద్రంథంలో మూల శ్లోకములు, (పతి 
పదము సామాన్యులకే గూడా అర్థ నుయ్యేలా (ప్రతీప చార్థము 
శాత్సర్యము, తెనుగు వాఖ్య, వీలై నచోట్ల ఆంధ రతి రవాస్య 
(గంథములనుండి శ్లోకమున కనువైన పద్యములు వున్నాయి, 
(పతి ఆంధుడు, ముఖ్యముగా వివాహితుడు, తప్పక చధువవల 


సన్‌న [గంథ రాజమూ, 
X 


5 ae] i మావద్దనున్న పాతబడిన 
Sees we ప్రతి 1కి రూ 10/- 
తపాలా ఖర్చు (ప్రత్యేకము రూ, 1-0-0 


eo న ప TT TTT TTT ETE 
వివరములకు :---- 


కల్చరల్‌ బుక్స్‌ లిమిటెడ్‌ 


“జృగంబూలరు పోసు ౨; మద్రాసు ll. 
ర 


x 
(Glimpses of World History’ 
రచన : జవహర్‌ లాల్‌ నహః, 


ఆం ధీకరణం వ చింతా దీతీతులు. 


ఈ|గంధ రాజమును తెనుగులో నాలుగు భాగములుగా, మూడు 
వెలల కొకభాగము చొప్పున, వచురింపనున్నాము ఒక్కొక్క 
భాగమునకు సుమారు 400పుటలుండును భాగమొకటికి రూ4-0-0 
వెల మొదటి భాగము శ్రీ నెహ్ఫూగారి జన్యధినోత్సవము నాడు 
(14-11-46 వెలువరచ వలెనని వయత్నించితిమి గాని వీలగు 
నట్లు లేదు. బహుళ 1947 జనవరిలో మొదటి భాగమును (ప్రచు 
రింపగలము 1.11.46 లోపున రూ 4.0.0 మనియార్జరు పంపిన 
వారికి, తపొలా ఖర్చులు మేమే భరించి మొదటి మూడు భాగ 
ములు రూ 4/-చొప్పున వి పి లకు పంపగలము, కడపటి భాగ 
మునకు అడ్వాన్స్‌ రూ థ/_ చెల్లుబెట్టుకొని రిజిస్టర్‌ బుక్‌ పోస్ట్‌ 
ద్వారా చేర్చగలము 

(గ్రంథ విశ్రేతలకు 123% కమీషను మాత్రమే, మా ఏజంట్లకు 
15% కమీషను యివ్వబడును, 

వివరములకు : 


కల్చరల్‌ బుక్స్‌ లిమిటెడ్‌ 
పరంబూారు పోస్టు టి మదాసు 11. 





GANDHI THO VOKA VARAM by Lows Fischer 
Price Re. 1—~—8-~—-0 





